సనాతన సారథి 


సత్య ధర్మ శాంతి ప్రేమలద్వారా మానవజాతి సామాజిక నైతిక ఆధ్యాత్మిక 
అభివృద్ధికి అర్పితము. 








సంపుటము 384 మార్చి 1991 సంచిక కి 
... విషయసూచిక .... 

మంచితనమే దైవతత్త్యం — శ్రీవారి దివ్యబోధ we ర్‌? 

నామస్మరణలో సమత్వాన్ని పాటించు —  ఢ్రీవారి దివ్యబోధ «68 

మేధావులుకాదు - ధీమంతులుకావాలి ఎ... ్రీవారి దివ్యబోధ we 

సంకల్పజనిత శరీరధారి = (శ్రీ సత్యసాయి ___ పి, యస్‌, వి, సుబిహ్మణ్యం టు 1 


థ్రీ సత్యసాయి మాతృస్తవం ఎ, సొయం నారాయణ చరణం టు... 





© శ్రీ సత్యసాయి బుక్స్‌ ఆండ్‌ పబ్లి కేషన్స్‌ అస్లు 





సంవత్సర చందా £ తెలుగు లేక ఇంగ్లీష్‌ : 
ఇండియా $ి రూ, 20/-, ఓవర్సీస్‌ శీ ఎయిర్‌ 'మెయిల్‌ రూ 140/- 
సీ మయిల్‌ రూ, (0/. U.S. $45, £25 U.S. $9, £5.00 





ఆంధ్రప్రదేశ్‌, అనంతపురం జిల్లా, (ప్రశాంతినిలయంలోని (శ్రీ సత్యసాయి బుక్స్‌ అండ్‌ పబ్లి కేషన్స్‌ 
(పెన్సులో (ప్రమోద్‌ కుమార్‌ సూరిచే ౯ శ్రీ సత్యసాయి బుక్స్‌ అండ్‌ పల్లి కేషన్స్‌ ట్రస్టు * తరపున 
ము|దింపబడి, (ప్రచురింపబిడినది. సంపాదకుడు ః వి, కే. నరసింహన్‌, 








జే శ శ శ్‌ ఛ్‌ 1 జ 
ణి స్టో ॥ 
ళా Or 1... fs 
: i | } ; i: , 





శ » 
స్త గ 
టం క || hte. ' ' 
Ms. ; 
ol SURI DI 115 


pk: మా [1 a, 
స్తో el Ya rE 

ARE ie re ie 
గ్రే సస స. 


(| న 
ots 


Ey 


HA 


|. 
brett 4 
నగ. 







na aa ౪ 


గ 
న స. 
వష స్‌ నక్త స్యా ఎల ఆ 





శివరాతి9 సందేశం; 


ఉండాలి - ఉండితీరాలి. ఈశ్వరేచ్చను (పక 

టన గావించే నిమిత్తమై మానవుడు ఈ [పపం 
చములో మూర్తిభవించాడు. విత్తనము మొల 
కెత్తి, అందులోని సౌందర్యం పుష్పంగా వికసిం 
చినట్లు, ఈ మొక్క, ఆకులు, కొమ్మలు, 
రెమ్మలు పుష్పము యొక్క పరిణామ దశలే. 


తా 
WR RRR RRR RRR న వన RR NR ER NR లచ 


57 


తోడు కావాలి. అటులనే మానవుని 


Y; 


enn 


“రు పకృతి యందు డివగతమెన దెవము= నునడంల మధ? నూనె ఉనుటుగా, 
వి ఇందా యా యు a ధా 
పాల మధ్య చెయ్యి ఉన్నట్టుగా పూలయందు పరిమళము ఉండినట్లుగా, ఫలము 
నందు మదుర రసము ఆండినటుంగా, కబుల మధా నివ? చేదినటుగా---ఉఆనాాడచే 
యొ లు వి మ ళా అల 
సత్యాన్ని గుర్తించాలి”, “కనిపించే జగత్తులోన కనబడనటువంటి చైతన్యమే ఆత్మ 
జు 
యగును. అదే రీతిగనే, మణులలోపల చేరిన సూతమువలె-- విశ్వమంతయు 
విష్ణు వు వ్యాపించి ఉన్నాడు.” 
అవ్‌ వ ఇవా ము అహో న BD) id 
(పమస్యరూపులారా! ఆటులన సమస్త సృష్టకి దైవము పజిము 
wa ఆట్టై దైవము [పతి పాణ యందు విత్తనము 
శ్వరెచ్చకు పికటనయే - ఈ సృష్ట. వల ఉంటుండి, దానియొక్క చిగుళ్ళ గుణ 
యం ల ఇ 
దీనికే పకృతి అని పేరు. అనగా ఈ | పకృతి ములుగా వికసించి, కొములు, కెముతే భకి 
& ఆ త్‌ 
అంతయూ ఈశ్వరెచ్చ స్వరూపమే" ఈ ప్రకృతి (శద్ర్దలుగా ఉండి "సచ్చిదానంద మొ” 
ey es అ ad చ ల 
యందుూ'ష పుట్టిన పతి పాణ్‌కి ఈశ్వరీయ గుణమే పుష్పముగా వికసిస్తూ వస్తుంది. విత్రనము- 


మొక్క కావలెనన్న దీనికి భూమి, జలము 
యందున్న 
దివ్యత్వమనే విత్తనము మొక్కగా ఏర్పడి, 
వృక్ష్షముగా అభివృద్ధిపాంది, “సచ్చిదానందం* 
ఆనే పుష్పము వికసించవలెనన్న, దీనికి మ 

గద్ద అనేవి రెండూ తోడుకావాలి. 


ఆధ్యాత్మికము పేట భక్తి 


మానవత్వమ నేది కేవలం దైవము వైపున 
మనస్సును మరల్పటం కాదు. మానవుని 
యందు దైవము అవతరించాలి. ఈ శ్వ రశ 
అనంత ఆవిర్భావ కళలే మానవత్వం. అనంత 
వ్యక్తికరణములోపల కొన్ని కిరణముల స్వరూ 
పమే మానవుడు. ఇట్టి దివ్యమైన మానవత్వ 
మును గుర్తించుకొనలేక, కేవలం లౌకిక మైన, 
భౌతికమైన, తుచ్చమైన వాంఛల నిమిత్తమై 
పవితమైన జీవితాన్ని నిరర్ధకం గావించు 
కొంటున్నాము. ఆధ్యాత్మికము అంతే ఎమిటి? 
చైతన్యము యొక్క అ(పతిహత సాహసమే, 
మానవుని వెలుపల నుండి, లోపల నుండి 
వెలువడే ఈ దివ్యమైన చైతన్యమును స్వచ్చ 
ముగా (పకటించటమ ఆధ్యాత్మికము. అధ్యా 
త్మికమనగా మానవుని యందు శేషించివుండిన 
పశుత్వమును దూరము చేసి, దివ్యత్వమును 
అభివృద్ధి గావించుకోవటమే ఆధ్యాత్మికము. 
బైవమునకు -(పకృతికి మధ్యనున్న భేదమును 
నిర్మూలముచేసి, సమరసము గావించటమే 
ఆధ్యాత్మికము. ఇట్టి దివ్యమైన, భవ్యమైన, 
సతిని పొందుటకే భక్తి అవసరము. 


భక్తి అనగా ఏమిటి? మానవుని మనస్త 
త్వమునందు ఈశ్వరత్వం అవతరించాలి. తన 
మనస్సును భగవంతుని యందు స్థిరంగానిల్సే 
నిమిత్తమై చేసే _ష్మకియలే భక్తి స్వరూపాలు. 
లౌకికమైన వాంఛలు నెరవేర్చుకొనే నిమిత్తమై 
(పాకృతమైన విషయవాసనలు. అనుభవించే 
నిమితమై దైవమును స్మరించటమ నేది భక్తి 


58 


కాదు. తన యందు పూర్ణమై ఉండిన సచ్చి 
దానంద స్వరూపమును అవిర్భవింప చేసుకొని 
అనుభవించటమె భకి,, 
౯ దేవ్వడనగ వేరు దేశమందునలేడు- 
దేవడనగ తనదు దేహమంటదె” 


(ప్రాచీన కాలము నుండి మానవుడు బాహ్య 
మైన అర్థము నే ఆధారముగా చేసుకొని, లౌకిక 
మైన ఆచారములే (పధానముగా భావించుకొని 
జీవించుతూ రావటం చేతనే, నిత్య సత్యమైన 
చైతన్య తత్త్వాన్ని తాను విస్మరిసూ వచ్చాడు 
గుణబద్ధ్రమైన మానవుడు దైవాన్ని విస్మరి స్తాడు. 
ఆధారాత్మికబద్ద మైన మానవుడు పకృతిని విస్మ 
రిస్తాడు. గుణబధ్రమైన మనస్సును మనము 
ఈశ్వర బద్ధమైన మనస్సుగా మార్చుకోవటం 
ఆధ్యాత్మికము. ఇట్టి దివ్యత్వమే జగత్తునకు 
ప్రధానం అనే సత్యాన్ని గాఢంగా విశ్వసించాలి. 
మంచితనమునకు మారుపేరే దేవుడు. తన 
మంచితనమును, తన యందున్న పమితమైన 
గుణములను విశ్వసించి, ఆచరించి, ఆనందిం 
చుకోవటమే ఈ చేతనా శక్తి యొక్క _పభావం. 
కనుక ఆధాభత్మికమనగా, భక్తి పపత్రులనగా- 
సత్యమైన అర్ధమును గుర్తించలేనివారు నూటికి 
నూరుమంది ఉంటున్నారు. జీవితమంతయు 
బాహ్యమైన, లౌకికమెన విషయ వాసనలలో 
మునిగిపోతున్న ప్పుడు, దివ్య మైన భావము 
తనకు విరీతిగా గోచరిస్తుంది? కానీ, కమ 
(కమెణా కొంతవరకైనా దీనికి సాధన అత్యవ 


“సరము, ఈ (పపంచములో రణము కణము 
నందు, జీవితములోని కణము కణము నందు 


నిరంతరం తేజోమయమూర్తిని ఆవిర్భవింప 
చేసుకొన్నప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. 


చాతకవతి - నాఇతిబించువు 


భగవంతునకు నివాసమెన శుద 

(పతి భక్తునకు పవితిమై వ మానవ్లని 
మనస్సున పమ్మికమైన, నా 

మైన తలంపులు అవి విర్చవింప 
ఇట్టి పవ్శితమైన భావములను 
తనయందు అవిర్భవింప క సుకనున్నో; ట్ట 
వాని జన్మయే సార్థకము, చాతకపక్ష స్వాతి 
వరబిందువు 
సుంది. గారుమేఘములు చూచినంతచె, తన 
దీక్షను (పారంభిస్తుంది. ఈ ధరణలో కావలసి 
నంత జలము ఉంటున్నది. కాని, ఈ చాత 
కము ఈ మలినజలమును ఆశించదు. స్వాతి 
కార్తిలోని స్వాతిబిందువుకై, జలధరం నుండి 


నకె అచేక కఎములనా 


కురిసిన ఈ శుద్దమైన వర్షదిందువుడే ఆశిం 
చునుగాని- నిల్చిన నీరునుగాని, (పవహించే 


నీరునుగానీ తాను ఆశించలేదు. భయంకర 
మైన ఉరుములకు తాను ఏమాత్రము భయ 
పడదు. మిరుమిట్లుగొ లి పే మెరుపులకు తాను 
వెరువదు. అదరక- జబెదరక్క కదలక స్థిరమైన 

భావముతో మేఘబిందువులకై తాను తపస్సు 
చేస్తుంది. ఆ జలబిందువుకై “ఏ-పీ ” అని తన 
ఆనందమును వ్యక్తం చేస్తుంది: . (పితికి పతి 
నిధి ఈ చాతకము. నిజమైన భక్తుడు ఇట్టి 
తపస్సును ఆచరించాలి. ఇట్టి దీక్షను వహిం 
చాలి. ఆశించిన ఆనందమును అనుభవించ 
టానికి ఈ కఠోరమైన సాధన చెయ్యాలి- లోక 
సంబంధమైన మెప్పులకు గాని, సుఖములకు 


గాని, విషయ వాసనలకు గాని, పరువు పతిష్య 


లకుగాని తమ పవిత్రమైన జీవితమును పాడు 


చేసుకోరాదు. బంగారమువంటి మానవ జీవి 


59 


తాను అచరినూ తనయొక్క విలువెన జీవిత 
po] p= 

కు నతు కాల్‌ ను చేసుకొంటున్నాడు 

మాచవడు అ చనన చే కాదు సాను 

ఇద్‌ అద టలు లా జుట్‌ చ దానా ఛా లు 

దేవుడు తనయందున్న దైజ త్వా హై (కమ 

క్రమేణా విషయ వాసనలలో వ్యర్ధము జేసు 
Sra 


చిన దివ్యమైన భావాన్ని సాత్వికమైన మార్ల 
Gj — (= ఆలా ౧ 
వ! 
వ్‌ 
లల అక 


ప్రతి ఒక్కడు “ దేవుడు - దేవుడు” 
అనే పదములను మాత్రమే ఉచ్చరిస్తున్నాడే 
గాని, “దేవుడు” అన్న ఆపదమును తెలుసు 
కోవటానికి తగిన కృషి చేస్తున్నాడా? మంచి 


తనమునకు మారుపేరే దేవుడు. ఆ మంచిత 
నము మనలో ఎంత ఉంది? అది లేనప్పుడు 


య. ఎట్లా అర్ధమవు తుంది? (పతిదానికి 

స్వానుభవం కావాలీ: లోతుగా (పవహించే 
nec చిన్నచేప పైన తేలుతూ ఆనంద 
ముగా ఆడుకుంటూ ఉంటుంది. ఆ ఈత 


తెలిసిన చేపకు లోతు సంగతి అక్కరలేదు. 


కానీ పెద్దశరిరమెన ఏనుగైైనా గంగలో మునిగి 
నప్పుడు కొట్టుకొనిపోతుంది. ఆ జలప్రవాహాము 
నుండి రక్షించుకొని, ఆ (ప్రవాహము ద్వారా 
తాను రకింపబడే శక్తి సామర్థ్యములను గుర్తిం 
చాలి. మట్టిలో చక్కెర కలిసినప్పుడు చిన్న 
చీమ ఆ చక్కెరను తాను వేరుగావిభజిస్తుంది. 
చక్కెర రుచి ఆ చీమకు తెలిసినది కనుకనే, 
ఆ చక్కెరను ఇసుక నుండి వేరుచేస్తుంది. 


కానీ ఆ చక్కెర మాధుర్యమును, రుచిని 
తెలియని ఎంత పెద్దప్రాణి అయినా ఆ 
చక్కెరను _ వేరుచేయటం సాథ్యముకాదు. 
ఆవిధముగనే డైవపేమను, దైవానందమును, 
సచ్చిదానందమును చక్కగా అనుభవించిన 
వాడు ఈ అనవసరమయిన, అలౌకికమయిన 
మారములో పోగలడా? అది తెలియనివాడే 
ఈ లౌకికములోపల [పవేశిస్తాడు. అది తన 
యందే వుంటున్నది. అన్ని పవ్శితమైన, దివ్య 
మయిన భావములు తన నుండియే ఆవిర్భ 
విస్తాయి. 


ఆత్మ వ(జమువంటిది 


అనేక ముఖములతో (పకాశమును వెద 
జల్లేటటువంటి వృజము యొక్క కాంతి ఎటు 
వంటిదో, ఆత్మ యొక్క కాంతి అటువంటిది. 
ముఖములు వేరు, వేరుగానీ, వజం ఒక్క ే. 
అదే విధముగనే, ఆత్మఅనే ఈవజము నుండి 
అనేక నామములనే కిరణములు (పకాశిస్తూ 
ఉంటాయి. జగత్తంతయూ ఒక్క సచ్చిదానంద 
స్వరూపమే. కానీ, మానవుడు కామ (క్రో ధాది 
గుణములకు వశుడై తన యందున్న 'సచ్చిదా 
నందనిధిని తానుదూరము చేనుకొంటున్నాడు. 
మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక రెండు 
గుజ్జములమిద సవారిచేసి _పమాదమునకు 
గురియెపోతున్నాడు. ఈనాటి పరమభక్తులకు 
(పకృతి కావాలి, పరమాత్ముడూ కావాలి. 
(పకృతి వరుగాలేక, పరమాత్మలోనే ఉన్నదన్న 
సత్యాన్ని గుర్తించివుంకే-- (పకృతిని (పత్యే 
కంగా కోరేవాడు కాదు ఈ మూర్జుడు. పాల 
లోనే, నెయ్యి ఉన్నదనే సత్యాన్ని గుర్తిస్తే, 
పాలు చేతిలో పెటుకొని నేతికోసం పాకులాడడు. 


60 


పారాయణకాదు.ఆచరణ కావాలి 


ఈనాటి భక్తులు, ఈనాటి సాధకులు ఈ 
పవితమయిన సత్యాన్ని గుర్తించుకోలేకపోతు 
న్నారు. శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు 
భాగవతం, భారతం, (గంథరాజము, ఖురాను, 
ఇత్యాది (గంథములే (పథాన లక్ష్యములుగా 
ఉంచుకొని, (గ్రంథముల యొక్క ఆజ్ఞలనే శిర 
సావహిస్తున్నారేగాని, ఆచరణ మాతం శూన్య 
మవుతున్నది. ఈలాంటి వ్యక్తులంతా అంధు 
లని చెప్పవచ్చు. శాస్త్రములో భగవంతుని 
తత్త్వము ఈరీతిగా చెప్పబడింది, 
ఉపనిషత్తులలో భగవంతుని గుఖగణములు 
ఈరీతి గా వర్షించి ఉంది అని తెలుసుకొన్న ౦త 
మాతమున తాను తెలివిగల వాడవుతాడా? 
గం౦థములు చూస్తున్నాడే గానీ తన ఆచరణ 
చూడటంలేదు. అంధుడు (ప్రపంచము ఉన్న 
దని వింటున్నాడేగానీ, (పపంచమును వాడు 
చూడలేదు. ఈఅంధునికి మరియు ఈణఉపని 
షత్సారం, ఈవేదసారం శాస్త్రసారం చదివి, 
ఉపదేశము చేసేవానికి ఏమాతము భేదము 
లేదు. కేవలం భౌతికమయినశరీర అంధుడు 
వీడు, మానసిక శరీర అంధుడు తాను. ఎన్నో 
ఉపనిషత్తులు చదివినాను, ఎన్నో వేదములు 
చూచాను, ఎన్నోశాస్త్రములు చదివాను అంటు 
న్నాడేకానీ, ఆచరణలో శూన్యమే. ఈగంథము 
లన్ని ఆచరణ యోగ్యమ లైన వగాని, కేవలం 
పారాయణ [(గంథాలు మా(తంకావు. కానీ, 
ఈనాటి మానవులందరూ ఈ పవ్నితమైన 
(గ్రంథములను పారాయణ గంథములుగా 
ఉపయోగపెడుతున్నారు. ' ఆ. 


(పేమ స్వరూపులారా! శాస్త్రములు 
చదువవలసినదే, వేదములను అభ్యసించ 
వలసినదే, ఉపనిషత్తులను చూడవలసినదే 
కానీ వాటిని పారాయణ గంథములుగా 
మనము పఠించరాదు. ఈనాడు * గీతాపారా 
యణ చేయండి చేయండి” అంటారు. ఇటు 
వంటి మూర్ణగురువులు పుట్టుట చేతనే, మూర 
శిష్యులు తయారై పోతున్నారు. పారాయణచేస్తే 
వచ్చిన ఫలితమేమిటి? * లడ్డు, లడ్డు” అని 
పారాయణ చేస్త లడ్డు నిచేతికి వస్తుందా? 
మ/దాసుకు పోవాలనుకొని రోడ్డుపై “మదాను 
మాను” అంతే మదాసు చేరుతావా? నీవు 
ఆ రోడ్డులో (పయాణం చేయాలి. అనేకమంది 
మూర జనులంతా పారాయణ అని మొదలు 
పెట్టారు. లలితాసహ(సపారాయణ, దేవీసహస్త 
పారాయణ, గీతా పారాయణ- ఇవన్నీ పొరా 
యలు చేసిన లాభమేమిటి? నూరు శోకాలు 
చెప్పేబదులు ఒక్కళ్లోకము నీవు ఆచరణచేయి, 
ఆచరణలేని పారాయణ అనర్ధము. సత్‌ చిత్‌ 
ఆనందము యొక్క సంపూర్ణమయిన అర్థము 
మనం గుర్తించాలి. సత్‌ - భగవంతుడు. చిత్‌ 
జీవాత్మ. ఈ సత్‌ చిత్‌ రెండూ కలిసినప్పుడే 
ఆనందము. సత్‌ సత్‌గా, చిత్‌ చిత్‌ గా ఉ౦కేు 
ఆనందము నికెక్కడ లభ్యమవుతుంది? 
దుఃఖమే (పాప్తిస్తుంది. 


భక్సులు = సాధకులు 


నీవు లైటు. కావాలని ఆశించినప్పుడు, 
బల్బు ఉండాలి, కరెంటు ఉండాలి, ఈ రెం 
డింటిని ౮౦౫౫661 చేసినప్పుడుకదా! నీకు లైటు 
లభిస్తుంది. బల్బు చేతిలో పెట్టుకొని, నాకు 
లైటు రావాలంటే .ఎట్లా వసుండి? ఇది కేవలం 


61 


మూర్ధత్యం. “ ఎవరో ఒక శ్రీమంతుడు ఒక 
గాడేజి బీరువాలోపల ముఖ్యమైన, విలువైన 
ఆభరణాలంతా పెట్టుకొన్నాడు. దాని బీగము 
చెవులు తన మొలలో కట్టుకొన్నాడు. దొంగలు 
వచ్చారు. ఈపెక్టైను పదిమంది సాయంపట్టు 
కొని ఎత్తుకొని లారీలో వేనుకొని వెళ్లిపోయినారు. 
వెంటనే ఈ తెలివి తక్కువ మనిషి ఏమనుకొ 
న్నాడంటే, నా మొలలో మాతం బీగంచెవులు 
ఉన్నాయి పెక్టై తీసుకొనిపోతే నాకేమి? అని 
అనుకొన్నాడు”. ఈరీతిగా భక్తులు, సాధకులు 
వుంటున్నారు. దేవుడు ఎక్కడ వున్నాడు? 
నేను గ్రంథాలు చదువుచున్నాను, క్లోకా 
లంతా కంఠస్థ ము చేసుకొన్నాను; కాబటి 
దేవుడు నాదగ్గరనే వున్నాడు. ఈ శ్ల్‌కార్హములకు 
సంబంధమయిన ఆచరణ ఏ ఒక్కటి యైన 
ఉండాలి కదా! ఈనాడు ఆచరణ లేదు, 
ఎక్కడికి పోయినప్పటికిని మన తుచ్చభా వాలే 
మన తలంపుకి వస్తూ ఉంటాయి. 


ఆధ్యాత్మిక, సామాజిక సమన్వయం 


ఈనాడు లోకములో ఆఅధ్యాత్మికమ౦కేు లౌకిక 
ముతో విమ్మాతము సంబంధము లేదని. భావి 
స్తారు. లౌకికమం౦కేు ఆధ్యాత్మికంలో యేమా 
(తము అనుభవము లేదని చూస్తారు. ఇది 
చాలా పొరపాటు, ఆధ్యాత్మికం, సామాజికం 
రెండింటి యొక్క సమరసమే నిజమయిన 
దివ్యత్వము. దేశ సమైక్యతగాని, జాతి సమ 
(గతగాని, ఆధ్యాత్మికమనే ఆధారము చేతనే 
లశిస్తుంది. సామాజిక జీవితమునకు, అధ్యా 
తిక జీవితమునకు అనుబంధమనేది-- 
దివ్యత్యమే, పపంచ- పరమాత్మల సంబంధ 
బాంధవ్యమ నేది అవినాభావ సంబంధము, 


అన్యోన్యాశయము. కాబట్టి దైవము వేరు 
(పకృతి వేరు - ఆనే విభాగము గావించరాదు. 
పకృతి యందు పరమాత్ముని దర్శించడానికి 
ఒక ఉదాహరణ:--- ఇది ఒక టంటబ్లరు. దీని 
రూపాన్నే చూచినప్పుడు, ఇది టంబ్లరని మీరు 
చెప్పగలరు. ఈ టంబ్లరుకు ఆధారం ఏమిటి? 
అనుకొంటే వెండి అని తేలుతుంది. వెండిని 
చూచిన వారికి టంబ్బరు ఏమాత్రము గుర్తుకు 
రాదు. టంబ్లరు చూచేవారికి వెండి ఏమాత్రం 
గుర్తుకు రాదు. రెండూ తెలిసినవాడే వెండి 
టంబ్లరు అని రెండూ కలిపిచెప్పుతాడు. కాబట్ట 
టంబ్లరు, వెండి రెండూ ఒక్కకు. ఆకారాన్ని 
చూచేవారు కొందరు, ఆధారాన్ని చూచేవారు 
మరికొందరు. పరమాత్ముడు లేక (పకృతి 
లేదు. ఈనాడు (పకృతినే చూచేవారు అధికంగా 
వుంటున్నారు. ఈ ప్రకృతి పరమాత్మ స్వరూప 
మని భావించేవారు చాలా తక్కువ-+ నేను 
అనేక పర్యాయములు చెప్పుతూ వుంటాను. 
ఇది యేమిటి? అంటే ఇది వస్త్రము అంటారు. 
కానీ ఈ వస్త్రమునకు ఆధారము ఏమిటి? 
దారము. వస్త్రమును చూస్తారుగాని, దారము 
చూడరు. దారంలేక వస్త్రం కాలేదు. వెండిలేక 
టంబ్లరు కాలేదు. మట్టిలేక కుండ కాలేదు. 
(బహ్మములేక [పకృతి లేదు. కనుకనే అట్టి 
సత్య స్వరూపాన్ని, అట్టి సత్య తత్త్వాన్ని 
గుర్తించుకునే స్వభావం (పతీమానవునియ ౦దు 
ఆవిర్భవించాలి, 


ఇం|దియాలను జయించు 


ఇంద్రియములు మిమ్మల్ని స్వాధీనము 
చేసుకొని మిమ్మల్ని నడిపిస్తున్నవి. ఈ సత్యాన్ని 
గుర్తించి ఇందియములను మీరు స్వాధీనపర 


62 


చుకొని ఇం్మదియాలను నడిపించండి. మీరు 
ఇంద్రియాలకు స్వాధీనము కాకూడదు. అం 
(దియములు మి స్యాధనమై ఉండాలి. అప్పుడే 
ఈ సత్యాన్ని గుర్తించటానికి సాధ్యమౌతుంది. 
ఎప్పుడు చూచినా అందియాల్ని అను సరి స్తూ- 
అనుసరిస్తూ పోతుంటే, ఏమి గతైపోతుంది? 
ఈ విధానము అనేక (పమాదములకు గురౌ 
తుంది. అనేక అశాంతులు అనుభవిస్తుంది. 
దివ్యమైన భావాన్ని మరుగు పరుస్తుంది. 
(పతీ వ్యక్తి తనయొక్క దోషములను తాను 
గుర్తించటానికి పయత్నించడు. తన దోషము 
లను సమర్దించుకొని, పరుల యందున్న 
సుగుణములను కూడా దోషములుగా రూపొం 
దింపచేస్తాడు. కనుకనే మానవుడు దానవుడుగా 
మారిపోతున్నాడు. మానవుడు పశువుగా మారి 
పోతున్నాడు. తన తప్పును తాను సమర్థించు 
కొనుటకై అనేక విధములైన పాట్టుపడుతాడు, 
ఏ స్థానము నందున్నాము, ఏమి చేస్తున్నాము, 
ఏ లోటు కలిగింది? అనే విచారణ ఏమాత్రం 
చేయడు. అన్నింటికిని మూలకారణము 
స్వార్ధమే. ఏ పదార్థమును తాను ప్రేమించినప్ప 
టికిని, పదార్థనిమిత్తమై పదార్థములను ప్రేమిం 
చుటలేదు. తన నిమిత్త మై పడార్హములను 
ప్రేమిస్తున్నాడు. ఏ వ్యక్తిని. _పేమించినప్పటి 
కిని వ్య క్తి నిమిత్తమై వ్యక్తిని (పేమించుట 
లేదు. తన నిమిత్తమై వ్యక్తిని (పేమిస్తున్నాడు. 
భగవంతునిపైన కూడా ఇదే స్థితి. భగవంతుని 
( పేమిస్తున్నాను -(పేమిస్తున్నాను అంటున్నాం. 
కాదు కాదు. తన నిమిత్త మె భగవంతుని 
(ప్రేమిస్తున్నాడు. కాని భగవంతుని నిమిత్తమై 


తాను ప్రేమించేవాడు. తన తత్త్వమును 


మరచిపోవాలి. నిజమైన (పేమకు అనురాగం 


ఉండదు. తన నిమిత్తమయి తాను _పేమించే 
(పేమను అనురాగమని అంటారు, భగవంతుని 
నిమిత్తమై (_పేమించేదానిని పేమ అంటారు. 
(పేమకు అనురాగమునకు ఇంత వ్యత్యాసము 
ఉంటుంది. 


కృతజ్ఞత జ కృతఘ్నత 


స్వార్ధము, స్వపృయోజనము ఈ రెండే 
మానవుని ప్రధానమైన గుణములు. తద్వారానే 
దివ్యమైన శక్తిని గుర్తించు కొనలేకపోతు న్నాడు. 
ఎన్ని సాథనలు చేసినప్పటికని, ఎన్ని (గంథ 
ములు పఠించినప్పటికిని, ఎన్ని ఢా'రానములు 
చేసినప్పటికిని, ఎన్ని జపములు ఆచరించినప్ప 
టికిని ఎన్ని భజనలు చేసినప్పటికినీ-- 
లోతుగా పాతుకుపోయిన స్వపుయోజన 
మాలిన్యమనేది అంత సులభంగా, శుభము 
కాలేదు. తనలో ఉండిన దురుణము లను, 
దుర్భావములను, దురాలోచనలను దూరము 
గావించినప్పుడే, ఆ దివ్యత్వమనేది ఆవిర్భ 
విస్తుంది, 
కృతఘ్నత అన్నదే ఒక పెద్ద పాపం. ఈ 
పాపమే మానవుని తలవంచి అనేక విధములైన 
బాధలకు గురిచేస్తుంది. ఎవరివలన నేను ఈ 
స్తాయికి రాగలిగితినని, ఎవరివలన నేను ఈ 
కీర్తిని అనుభవించగలిగితినని, ఇంతటి అభి 
వృద్ధికి ఎవరు కారణం? ఆనే ఉపకారమును 
మరచిపోతున్నారు. ఈ ఉపకారమును మరచి 
నవాడు దైవదృష్టిలో చచ్చినవానితో సమానము. 
కనుక కృతజ్ఞతలేనివాని జీవితము చావుతో 
“సమానము. ఎవరివల్ల నివు ఈ ఉపకారమును 
ఫొందావో, వారికి కృతజ్ఞతను నీవుచూపించాలి. 
- ఈనాడు, నీవు పెద్దవాడు కావచ్చును, విద్యా 


63 


వంతుడు కావచ్చును, నివు ధనవంతుడవు 
కావచ్చును, అధికారివి కావచ్చును--- కానీ, 
ఈ స్థాయి ఎవరివలన వచ్చింది? అనేవిషయం 
మరచిపోవుచున్నారు. కనుకనే మానవుడు 
తన విలువలనన్నింటిని నిర్మూల౦ చేసుకొంటు 
న్నాడు, ఈ అహంకారము, ఆడంబరము, 
అత్యాశ మానవత్వాన్ని పూర్తిగా భస్మం 
చేస్తోంది. 


త్రలి దండులు 
య 


(పేమ స్వరూపులారా ! మీ అహంకార 
ములు, అభి మానములు దూరముచేసి (పేమ 
తత్త్వాన్ని అభివృద్దిని గావించుకొని, స్వార్ధాన్ని 
విడిచి పెట్టండి. స్వార్ధం వుండాలి-ఎంతవజకో 
అంతవజకు. నియమమే లేకపొతే, మానవుడు 
చాలా (పమాదములకు గురౌతాడు. ఈనాటి 
మానవత్యములో “తల్లి-తం(డి” అనే గౌరవము 
పూర్తిగా శూన్యమయిపోయింది. పెంచి, పెద్ద 
చేసి రక్తాన్ని, కూడు,గుడ్డలను పంచియిచ్చి, 
అనేక విధముల పోషించిన తల్లిదండులనే 
తృప్తి చేయలేనటువంటి ఈ మూర్జుడు చచ్చిన 
వానితో సమానముకాక, ఇంక |(బతికినవానితో 
ఎట్లా సమానమవుతాడు ? మన శాస్త్రములన్ని- 
“ మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య 
దేవోభవ, అతిథి దేవోభవ” అని పల్కినవి, 
మాతాపితరులను సరియైనదృష్టిలో పెట్టుకో లేని 
వాడు ఇంకేమి పుయోజనము? కాబట్టి, 
తాను ఏరీతిగా తల్లిదండుల గర్భమునుంచి 


జన్మించినాడో, అదేరీతిగనే ఈ సమాజము 


కూడ ఆ సచ్చిదాన ందము అనెడు గర్భము 
నుండియే ఆవిర్భవించినది. 


"శివరాత్రి" 


ఈ (పపంచమంతా పరమాత్మ స్వరూప 
ముగా మీరు విశ్వసించండి. ఇదియే శివరా(కి 
మహాత్యం. మానవునికి ఉండిన పదింది 
యములే ఇన్ని విధములైన మా రములలో 
(ప వెశపెడుతున్నాయి. అనేక పర్యాయములు 
చెప్పాను. శి-వ-రా-|తి నాలుగు పదాలు. 
ఈ వర్గాక్షరములందు, సంఖ్యాకరములందు 
అనేక సంబంధ బాంధవ్యములుంటున్నాయి. 
కని జ్రసపగ్గాప్ట సంఖ్య. “వి” అనగా 4 సంఖ్య. 
“న” అనగా 2 సంఖ్య. ఈ 5-4-211 
అవుతుంది. పంచ కర్మేంద్రియములు, 
పంచ జ్ఞానెందియములు, మనస్సు కలిపి 11 
అవుతుంది. ఈ పదకొండే. వికాదశరు దులు. 
ఈ ర్నుదులు చేసే వని ఏమిటి? మానవు! 
విషయ వాసనలలో నెట్టి, తుచ్చమయిన వాంఛ 
లను పెంచి, భౌతిక జీవితంలో పడవేస్తుంది. 
ఈ 115కు అతీతమైనది మరొకటి ఉంటున్నది. 


Cw lL 
లలి ఆలె 


అది “తో. అదియే త్మ. ఈ పండెం 
డవ దానిని మనము పట్లినప్పుడే, మనము ఈ 
ఇం౦(దియములను సాధించినవార మవుతాము. 
ఈపండైెండు పూతం మనం జ్యాగత్త గా పెట్టు 
కోవాలి, 
జాగరణ 

శివర్మాతి - శివరాత్రి మంగళకరమైన 
రాతి. దేనివలన మంగళకరం? ఈ దినము 
చతుర్దశి. 16 కళలలో 15 కళలు అంతర్జానమై 
ఒక్కుకళమాతమే కన్పిస్తుంది. ఇది అతిసమీ 
పమయిన మార్గం. అతి సన్నిహితమైన మార్గం. 
ఆలాంటి సమయంలోపల ఈ ఒక్కరాతి 
అయినా ఈ పదియిందియా లను, మనస్సును 


64 


మనము వశంచేనుకుంటే, తప్పక మనకు 
దివ్యత్వం ప్రాప్తిస్తుంది. ఈ ఒక్కర్మాతియైనా 
ఏ లౌకిక భావమునకు చోటివ్వక మనస్సును 
స్వాధీనం చేనుకుని, తగిన స్మరణచేస్తే, తప్పక 
అందులో దివ్యమయిన తత్త్వ ము అవిర్భవి 
స్తుంది. దీనినే 'జాగరణి అన్నారు. నిజమైన 
జాగరణ ఇందియాలను స్వాధీనం చేసుకొని, 
పరతత్త (ములో మనస్సు నిలపటమె 
జాగరణ. ఇట్టి జాగరణ చేసేవారు ఏ కోటికో, 


ఏ నూటికో ఒక్కరు ఉండినా చాలు, 


ఉ4 ఎవి లలి 
క_శ._వ 
సో ప్‌ - 


నో 


దివ్యాత్మస్వరూపులారా | 


మీరు దివ్యాత్మస్వరూప్తులే ! కానీ, 
వాంఛలు ప్రాకృత మైనవి కనుకనే, ఈ విధ 
మైన మానవులుగా రూపాందుతూ వచ్చారు. 
ఈ (పాకృతమైన విషయాలు మీరు అనుభ 
వించండి. అనుభవమును దైవముగానే 
భావించండి. ఏ దైవనామమును మిరు భేదంగా 
చూచుకోవద్దండి. “ రామ! అనండి, కృజా! 
అనండి, గోఎంచా! అనండి ”-- ఏమనుకొన్న 
ప్పటికీ, ఇవన్నీ బైవనామమురే. కొంతమంది 
మూర్భులు “'శైపులు-_వైప్షవులు' అని భేదాలు 
పెట్టుకొని, “* శవనామము”ను ఏమాత్రము 
స్మరించరు, వినరు. ఈ ఫుభాలు మాత్రము 
దూరం చేయండి, ఆభెద తత్త్వాన్ని అందీంచి, 
ఆనందించండి. 


CD 

లః 
గు 
ww 


మాయా వాదమునకు గానీ, ఆదై తవా 
దమునకు గాని సాంఖ్య వాదమునకు గాని, 
చార్వాకమునకుగాని, అన్నివాదములకు కేశవ 
నామము (పధానం అన్నారు. ఇదియే మూలా 


భారము అన్నారు. ఏమిటి ఈ కేశవనామములో 
ఉన్న అంతరార్థము? ర. ఈశ. వ- ఇతికేశవ 
క-(బహ్మ, ఈశ. ఈశ్వరుడు, వ- విషువు. ఈ 
సృష్టి స్థితి లయములకు అంతా కేశవనామమే 
ఆధారము. శూన్యవాదమునకు ఈ కేశవ 
నామమే ఆధారము. ఈలాంటి అంతరార్హ 
ములను గుర్తించుకొ అకక స నేటి 
మానవుడు, 


శివకేశవుల అభేదత త్తం 


“ ఎద్దునెక్కినా - (గద్దనెక్కినా ఇద్దరు 
ఒక్కుకే ఓ నరుడా! ' లింగ లింగ = శివలింగ 
లింగి యని “రంగని తిట్టకు ఓ మనసా! ధన 
ధాన్యంబులు ఎన్నివున్నను దరికిరావురా ఓ 
నరుడా! పరమపావన పరమశివుని శరణనుము 
శీ నరుడా! ప పరమేశ్వరుని శరణుజొచ్చు. అదే 
జీవిత పరమానందం. అప్పుచేసుకొని యాత్రలు 
చేయుట తప్పు తప్పురా! ఓ నరుడా ! జీవాత్మ 
లోన-పరమాత్మ కలడని చక్కగ తెలియుము 
ఓ నరుడా! ఆడంబరములు ఆవల నెట్టి ఆత్మ 
దర్శనము చేయుమురా! జాగుబేయక జీవిత 
మంతయు “ఓగుచుక్క” వలె గడుపుమురా! 
చదువుసంధ్యలు ఎన్ని నేర్చినా, స్వామి సేవలు 
దొరకవురా! మధురమైన ఆ నామము తలచిన 
మారమున కే చూపునురా! చెప్పేమాటలు 
పెడచెవిని పెట్టి, తప్పులు చేయకు ఓ నరుడా! 
అగ్నివంటి ఈ సత్యము కనుగొని గొప్ప మార 
మున నడువుమురా!” అటి దివ్యమైన, పవిత్ర 
మైన మార్గాన్ని కటకం తరించి, వరించి, 
భ్రమించి ఆనందాన్ని అనుభవించండి. 


65' 


అన్ని నామముల సారము ఒక్కటే 


“ఇివ-శివ* యని రంగని తిట్టకూడదు. 
*రంగ-రంగా! ఓ పొండురంగా! * యని శివుని 
తిట్టకూడదు. ఈనాడు అట్టులేదు. “శివ-శివి 
గ్‌ రంగని తిట్టుదురు. ఇది సరియైన 
భక్సికాదు. దైవత్వం- ఆనేకత్యంలో ఉండిన 
ఏకత్వమె. ఈనాటి భక్తిఅంతా సంకుచితమైన 
మార్గంలోనికి దిగజారిపోయినది. రాముడన్న 
వానికి - కృష్ణుడం కే ఇష్టం లేదు. కృష్ణుడన్న 
వానికి - రాముడంటే ఇష్టంలేదు, ఈ విధమైన 
భావములున్నవాడు నిజమైన మానవుడే కాదు. 
మానవుడు కానటువంటివానికి మాధవత్వము - 
ఎట్లా అర్ధమవుతుంది ? - “ నాకు రాముడంటే 
చాలా ఇష్టము. రామనామం చెప్పినా, జతర. 
ఆనందభాష్పాలు రాల్తాయి ౫ అంటారు. కానీ" 
ఆ రామనామ రాన్ని మార్కెట్టులో పెట్టి అమ్ము. 
తున్నారు. ఆ దివ్యమైన రామ నామా న్ని- 
చెవిలో ఉపదేశం చేయటం - చేతిలో డబ్బులు 
గుంజటం, ఇటువంటి తుచ్చమైన మార్గాన్ని. 
ప్రక్కకు నెట్టండి. ఇట్రి (పబోథలు మీరు 
ఏమాత్రము. వినవద్దు. సర్వులయందు దై దైవము _ 
ఉంటున్నాడు. అందరిని గౌరవించండి,. 
అందరిని ప్రేమించండి. అన్నింటిని మీరు 
ఆనందంగా అనుభవించండి--- “అన్ని నామ. 
ముల సారము ఒక్కతే” అని భావించండి. 
ఈ భావంతోనే భగవన్నామాన్ని స్మరించండి. 
ఆ భజనల చేతనే తలా మనా 
పోతుంది, 

__క్రీవారి దివ్యబోధ 
_ పూర్ణచంద ఆడిటోరియం 
ప్రశాంతినిలయం, 12-2-1991. 


అవతారవాణి ౪. 


నామస్యరణలో సవుత్వాన్ని పాటించు 


rSSSSSSSSSSSSsSSS SSS $ 1] 


(పేమన్వరూపులారా | 


ఇం|దియములతో కూడిన ఈ పాంచభౌతిక 
శరీరము మనస్సు నుండి వేరుకాదు. ఈ శరీరమును 


మనస్సు తన విలాసార్థమై నిర్మించుకొన్న భవనము. 


సమస్త ఉపొధులకు మనసే స్సే మూలకారణం. మన స్త 
కము ను పురస్కరించుకొనియే జగత్తు జరుగు 
చున్నది, ఈ మనస్సు సంకల్ప, వికల్ప ముల త్రో 


కూడిన స్వరూపము, సంకల్ప బీజము చేతనే, కర్మ 


ఫలిము పిద్ధిస్తుంది. కర్మ విత నము చేతనే భావములు 
ఏర్పడుతూ ఉంటాయి. భావబీజం వలననే, అభ్యాసం 
పాప్రిస్తు 0దిం అభ్యాసవీజము చేతనే, we చేకూరు 


తుంది, శీలబీజము చేతనే, అదృష్టము కలుగుతుంది. 
మానవుని అదృష్ట = దురదృష్టములు శీలము పైన న్‌ 
ఆధారపడి ఉంటుంది. శీలమే అన్నింటికిని కారణం, ' 


మనస్సు - శీలము - . సంకల్పం 


శీలమునకు అభ్యానములే మూలం, అభ్యాసము, 


లకు భానములే కారణము, భావములకు సంకల్సములే 
మూలం, సమస్త సంకల్పములు కర్మల చేతనే ఏర్పడు 
చున్నవి. క నుకనే. “కర్మాను బింధీని మనుష్యలో కే 
అన్నారు, మానవ జీవితమంతయు, కర్మ చేతనే కట్ట 
బడియున్నది, “ నీరులేని పంట అస్థిత్వము _ ఎంత 


మిథ్యామా(త్రమో, మనస్సులేని జీవితము అస్థిత్వము _ 
అంత మిథ్యామా[తమే ౫. సీరులేని పంట, కరెంటు 
లేని వైరు, పండితుడులేని బడి, దేవుడులేని గుడి, 
మనస్సులేని జీవితం అంతా వ్యర్థం. దేవుడు లేకుండా 
మందిరం నిర్మించరు. పంతులు లేకుండ విద్యార్థిచేరడు, 
కరెంటు లేకుండా వైరు ఉండదు, నీరు లేకుండా పంట 
పండదు. మనస్సు లేకుండా జీవితము నిండదు. కనుక 
అన్నింటికి మూలకారణము మనసే స్ప, మన అదృష్ట a 


దురదృష్టములన్ని మనస్సుపై న ఆధారపడి ఉన్నవి. 


మనస్సును నిర్మలంగా ఉంచుకోవటం, సంకల్పము 
లను పవిత్రముగా ఏర్పరచుకోవటము మానవునికి 
(పధానమైన నిధి, 
మనస్సును మిత్రునిగా చేసుకో 
కూ9రుడు, దయారహితుడు, కఠినహృదయు 
డైన రత్నాకరుడు మహర్దుల బోధల చేతను, వారి 
సంకల్సముల చేతను తాను వాల్మీకిగా మారగలిగినాడు, 
అతని సంకల్ప (ప్రభావము చేతనే పవిత్రమైనటువంటి 
రామాయణ మహాఘట్టమును (వ్రాయుటకు నాయకుడుగా 
తయారు కాగలిగినాడు. అందుచేతనే, అతని కీ ర్తి 
ప్రతిష్టలు జగద్విఖ్యాతిని గొంచీనవి, బ్లోకదాతుడు 


వాల్మీకీగా తయారైతే, లోకదాతుడు ఈశ్వరుడుగా 


66 


మారినాడు. ఈ హేతువుచేత, లోకదాతకు సమానమైన 
స్థాయికి క్లోకదాతుడందుకో గలిగినాడు. ఇట్టీ పవిత్రమైన 
ఉన్నత స్థాయిని పొందుటకు కారణమేమి? అతని 
సంకల్పమే మూలకారణం, సంకల్పము పవి(క్రమై 
నప్పుడే, నమస్త ఆదృష్ట్షములు మనలను చేరుతాయి, 
జారీ భు 
ఈ సంకల్పములు దుష్టమైనవిగా ఉండినప్పుడే, సమస్త 
దురదృష్టములు మన వెంట చేరుతాయి. కనుక, కలసి 
వచ్చిన వేళ మట్టి కనకమేయగును. కర్మచాలకున్నచో 
కజ్దయే పామై (గ్రాలును. మన సంకల్ప, వికల్పముల 
వల్లనే అదృష్ట, దురదృష్షములు మనలను వెంటాడుతూ 
య ల + 

ఉంటాయి, వీటన్నింటికి ఇం(దియములే మూలకారణం, 
మనము ఇంద్రియములను స్వాధీనం చేసికోవలెనన్న, 
దీనికి Master అయినటువంటి మనస్సును అరికట్టు 
కోవాలి, మనస్సును మిత్రునిగా చేసుకోవాలి. 


శివరాతి అంటే ఏమిటి? 


విద్యార్థులు, విద్యార్థినిలు నేటి రాత్రంతయూ 
ఎంతో అత్యంత భకి కి శ్రద్దలతో గానము చేసినారు, 
భగవతీ నామమునందు సమత్వాన్ని వహించి దివ్య 
త్వాన్ని చేపట్టి దైవత్వాన్ని చేరండి, ఈనాడు ఏంతో 


పవిత్రమైన సుదినం. పూర్ణచం(ద్రుని రాత్రి “పూర్ణిమ”. 


అంటారు. రాత్రి అంటే ఏమిటి? రాత్రీ అనగా 
చీకటితో కూడినదని ఆర్థం. ఈనాడు శివరాత్రి అనగా 
నేమి? మంగళకర మైన రాతి. నేటి ర్శాతంతయూ 
భగవన్నామ స్మరణచేత పవిత్రము చేసుకొనుటచేత 
ఇది మంగళకరమైన రా(త్రిగా. పేర్కొన్నారు. ఈ 
భగవన్నామమును ఎంత పరిశుద్ధమైన హృదయముతో 
ఎంత పవిత్రమైన భావముతో ఉచృరిస్తారో, అంతకు 
అంత పవిత్రత, పుణ్యము మనకు లభిస్తుంది, ఆ 
పవిత్రతను పొందినప్పుడు జీవితంలో సర్వమూ పవిత్ర 
'మైపోతుంది. ఒక్కదానిలో. విజయాన్ని సంపాదిస్తే, 
అన్నింటిలో విజయాన్ని సాధించగలము. 


67 


భగవన్నామం ఎవ్వరు పాడినా అనుసరించు 


ఈనాడు లోకములో మనకు నూతన విద్యలు 
ఆవసరం లేదు, అప్లే, నూతన సమాజ స్థాపనకూడా 
అక్క_రలేదు. మనకున్న గుణములు చక్కదిద్దుకుం టే 
దేశమే బాగుపడుతుంది. యువకుల యందు అహం 
కారము, దురభ్యాసము, దుళ్చింతలు దూరం 'గావించు 
కోవాలి, బజోరులో ఉన్న దిక్షకుడు భగవన్నామము 
చేసుకొంటూ. చక్కగా, హాయిగా గానము చేస్తాడు, 
తాను విక్షకుడు (B౭gg21) కానీ, * భగవన్నామము *” 
బిక్షకుడు (Beggar) కాదు, ఆ నామమును ఎవ్వరైనా, 
ఎప్పుడై నా గానము చేసినా, హాయిగా (శవణము చేయ 
వచ్చును, పాత్రను చూడరాదు. "పదార్థాన్ని చూడాలి, 
ఎవరు పాడుచున్నారని మనం విచారించనక్కంర లేదు, 
అదేవిధముగా ఎవరు పాడినాసరే, ఆ దివ్యనామాన్ని 
అనుసరించాలి. ఈ నియమాన్ని ఇక్కడ ఉండినప్పుడు 
మాత్రమేకాదు. “౪౯ అడవులందున్న, ఆకసమందున్న, 
గుట్టమీదనున్న,  పల్లియందున్న, పట్టణనుందున్న, 
న'కేట నిలిచియున్న, మందిరమందున్న, మఠమునందు 
ఉన్న, ఎక్కడ ఉన్నప్పటికి?” ___ ఆ నామఛచింతనలో 
సమత్వాన్ని పాటించాలి. నామస్మరణలో సమత్వాన్ని 
మనము పాటించినప్పుడు, సర్యవిధములా సమత్వాన్ని 


మనం పొందవచ్చును, అభివృద్ధిని గావించుకోవచ్చును, 


యవ్వనం కదలిపోయే మేఘం 


 .. (పీమస్వరూపులారా! వృద్ధాష్యములో మన 
దేహం క్షీణిస్తుంది. మనస్సు (భ్రమిస్తుంది. ఆసమయ 
ములో మనము ఏ చింతన చేయలేము, ఏ విధమైన 
నిగ్రహ శక్తి ని సాధించలేము. ఇది అసాధ్యం. అనేక 
మంది “పెద్దలు రిటైర్‌ అయినతరువాత, భగవత్కార్య 
ములో పాల్గొనవచ్చునని, భగవళ్చింతన చేయవచ్చునని 
తాస్తారం చేస్తారు, ఈనాడు (పయత్నపూర్వకముగా 


సాధించినప్పుడే, మనము రిమైర్‌ మెంటు తీసుకొన్న 
తరువాత దీనిని సాధించటానికి కి వీలౌతుంది. మొదట. 
'సిపాయిగా చేకినవాడు, రికూటింగులో తాను 
“స్రెనింగు పొందనప్పుడు, యుద్ధభూమిలో కత్తిని చేపట్టి 
ప్‌ రీతిగా విజయాన్ని సొధించగలగుతాడు ? యవ్వన 
వయస్సులో, ఇది ఒక రికూటింగువంటిది. ఇందులో 
సరియైన పద్ధతిలో తర్ఫీదు పొందాలి, “ పద పదమని 
క 1 పాశములాగెడు వేళు దబ దబ బయట 
'పెట్టుడికలాభంలేదని చెప్పెడువేళ, లబలబ ఆలుబిడ్డలు 
ఏడ్చెడువేళ హరినామము నోటపల్కుట సాధ్యమా?” 
కాదు. కాబట్టి అప్పుడు హరినామము చెప్పుకో వచ్చునని 
పల్కి లే, మనకు ఏ రీతిగా సాధ్యమౌతుంది ? అట్లు 
వీలుపడదు. కాబట్టి మన జీవితకాలములో మనము 
'చేసిన అభ్యాసమే, అంత్యకాలములో మనకాదరణగా 
నిలుస్తుంది. కనుక ఈ యవ్వనము చాలా పవి(త్రమై 
నది. కానీ, అమితకాలము నిలీచేటటువంటిది కాదు, 
అదికూడ మితకాలమే _ కొంత కాలమే. యన్వనం 
కదలిపోయే మేఘమువంటిది. మధ్యలోవచ్చి, మధ్యలో 
పోయేటటువంటిదే ఈ యవ్వనం, మన భావములను 
పరిశుద్ధపర చుకొనుటకు తగిన కృషి చెయ్యండి. 
సామూహిక భజన (ప్రాశస్యం 
ఒక్క సత్యసాయి ఇన్‌ స్టిట్యూట్‌ నందు 
మాతమే పవిత్ర భావాలు ఉంటున్నాయి, కానీ ఆ 
పవి్శితమైన సూత్రమును మరింత పవిత్రము గావించు 
కోవటము అత్యంతవసరము, ఈ జగత్తును భగవన్నా 
మము తప్ప కాపాడగలిగినది మరొకటిలేదు. ఈ 
జగత్తును కాపాడుటకు ఆయుధములు కాదు ఈ 
జగత్తును కాపాడేది బాంబులు కావు, ఈ జగత్తును 
భగ "వదను గహము మాత్రమే కాపాడుతుంది. ఆ 
అనుగ్రహమునకు పాటుసడుట మానవుని కర్తవ్యం. 
కనుక (ప్రార్థన చాలా (ప్రధానమైనది. రాగ, తాళము 
లతో బాటు భావమును చేర్చినప్పుడే, దివ్యమైన రాగ 
ముగా రూపొందుతుంది. . లేకపోతే భావములేని రాగం 


68 


తూవుంప్కే ఆ దివ్యమైన శబ్దం హృదయం 


రోగంతో సమానం. అహంకారమును దూరము నెట్టి, 
ఆడంబరమును అణగదొక్కి, వినయ విధేయతలతో, 
భక్తి క౦ద్దలతో భగవన్నామాన్ని న్మరించాలి. అదే 
నిజమైన పద్ధతి, ఆ భగవన్నామముయొక్క_ విషయాన్ని 
చక్కగా గుర్తించి వర్శించాలి. త్యాగరాజు చెప్పాడు. 
“ తెలిపి రామ చింతన చేయవే మనసా”. అదే విధ 
ముగనే నిజజీవితములో, “చూచి (తొక్కు, తెలిసి 
(మొక్కు ”. మీరందరూ ఏక కంఠంతో పాడినప్పుడు, 
ఎంత మనస్సు యొక్క Vibration దివ్యమైన దివ్య 
శక్తి ఎన్ని విధాలుగా రాణిస్తుంది? ఈ ఐకమత్యంతో 
కూడిన Vibration సర్వతా) వ్యాపించిందం'కే___ 
జగత్వే మార్చు చెందుతుంది. ఒకొక్కరుగా పాడు 
స్తంభించి. 
పోతుంది. కనుకనే గురునానక్‌ సామూహిక భజన, 
అనే దానిని (ప్రారంభించినాడు, అందుచేతనే అందరి 
గానన్వరూసం ఏక మైనప్పుడు, అది ఒక దివ్యత్వంగా 
మారిపోతుంది, 


క్యాంటిటే కాదు - క్వాలిటి కొవాలి 


(పేమన్వరూపులారా ! జీవితము అనేది ఒక 
కాగితము వంటిది. కానీ, ఇదొక పరిశుద్ధముగా ఉండే 
కాగితము కాదు. అనేక జన్మల సంస్కారములు, 
అనేక జన్మల ఫలములు అగోచరంగా చి త్రించబడినవి. 
అవ్యక్క ముగా ఉండేటటువంటిది, కానీ ఈ కాగితము 
నకు ఒక వైపున భావము, రెండవ వైపున శబ్దము. 
భావము లేకుండా శబ్దము, శబ్దము లేకుండా భావము 
చెయ్యాలంటే... శబ్దమును విడిచి భావము ఉండదు, 


శబ్దమును ' వదలి భావమును చిత్రించడానికి వీలు కాదు, 


ఒక కాగితమునకు ఇరుపక్కల ఉండేటటువంటిది. 
కనుక భావముతో కూడిన శబ్దము రావాలి. ఈ విధ 
'మైన గానముచేత, ఈ విధమైన స్మరణచేత, ఒక్క 
“ శివరాత్రి నాడు మా(త్రమే కాదు, నిత్య భజనల 
యందు కూడా అందరూ కంఠ మెత్తి పాడాలి, 
భగవంతుడు కంఠమెందులకు ఇచ్చినాడు ? కేవలము 


అసనత్యమును సలుకుటకు కాదు, ఇతరుల చింతలు వ్లిం 
చటానికి కాదు, భగవన్నామమును పలుకుటకొర కే, 
అశ్షే కన్నులిచ్చినది భగవంతుని చూడటానికే, చెవు 
లిచ్చినది, మంచి విషయాలు శంవణము చేయటానికే, 
నోరు ఇచ్చినది భగవంతుని స్మరించటానికే, 
“సమ్యక్‌ కీర్తనం ఇతిసంకీర్తనం * అన్నారు, 
సంకీర్తన మన గా ఏమిటి? హృదయమునువిప్పి 
మనలో ఉన్నటువంటి, శబ్దమును ఏమా(త్రమూ కించ 
పరచకుండా, స్వేచ్చగా, నోరూర, నోరార భగవంతుని 
నామస్మరణ చేయటమే. మనకున్న శబ్దాన్ని అరికట్టి 
మనము గానము చేయకూడదు, స్వేచ్చగా, తన స్వర 
మెట్లుందో, అదేరీతిగా అపస్వర మౌతుంద నే యోచన 
లేకుండా పాడాలి, లోకులు భావ, రాగ, తాళాన్ని 
చూ స్తే _ భగవంతుడు హృదయాన్ని చూస్తాడు, 
కనుక ఏ హృదయముతో వీవు పాడుచున్నావో, ఆ 
హృదయాన్ని మాత్రమే చూస్తాడు. హృదయము 
Quality, రాగ = తాళ _ భావములు Quantity. 
కనుక మనము Qality ని పెంచుకోవాలి, 


దుర్మార్గుల దుష్ప్రిచారములు నమ్మకండి 


ఈనాడు మరొక విషయాన్ని మీకు హెచ్చరింప' 


దలచుకొన్నాను. “సాయి స్వభావం ఏనాడూ, ఎవ్వరికీ, 
ఏ విధమైన అపకారము కాని, కీడు కాని ఇంకా 
ఏ విధమైన బాధలుకాని కల్పించేది కాధు ”. కొంత 
మంది బయట దేశమువారు, ఈ దేశమువారు, స్వామి 
ఏదో ఇది చెప్పారు, అది చెప్పారు... (ప్రపంచము 
కొంత కాలములో మునిగిపోతుందని, పెద్ద పెద్ద అవాం 
తరాలు కలుగుతాయని, దేశము అనేక అవస్థలకు గురి 
అవుతుందని స్వామి చెప్పినట్లుగా చెప్పి, కరప 
ములువేపి పంచి పెడుతున్నారు.. ఇటువంటి భావములు 
కాని, ఇటువంటి సంకల్పములుకాని సొయిలో ఏనాటికి 
రావు _ రాబోవు, రాలేవు, ఇవి పనిలేనివారు కల్పిం 
చుకొనే పనులు. ఏనాడూ మీరు నమ్మకండి. అ'ప్లే 


69 


కొంత కాలములో దేశమంతా మునిగిపోతుందని, 12 
మంది విద్యార్థులను పంపించి దీనిని సరియైన పద్ధతిలో 
తీర్చిదిద్దుతానని ఇటువంటీవి ఒక 90 Points సా 
కొట్టి అందరికీ పంచుతున్నారు ఆ దుర్మార్గులు. భక్తు 
బైనవారు కూడా దీనిని నమ్ముతూ వస్తున్నారు. ఇట్టే 
విషయాలు ఎవ్వరూ నమ్మకూడదు. అనవసరంగా 
ఒకరి నోటి నుండి, మరొకరికి చెప్పుకొని ఈ రీతిగా 
Propagate చేస్తున్నారు, మనకు ఇష్టము లేని 
ఇటువంటి విషయాలు విననే కూడదు. వినటముగాని, 
మరొకరి దగ్గర మాట్లాడుకొ నుటగాని, అది కేవలము 
వారి Weakness యొక్క (ప్రభావము కాగలదు 


క్ట (తువులెవ్వరు? మి(తులెవ్వరు? 


(ప్రపంచమునకు ఏ తొందరలులేవు. ఏ బాధలు 
రావు.రాబోవు. ఏదో ఇంత విశాల'మైన (పపంచములో 
మధ్య మధ్య ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి, 
ఇరాక్‌ ఇరాన్‌ గొడవలు, 10 సంవత్సరముల నుండి 
జరుగుతూనే ఉన్నవి, ఇది పెద్ద యుద్ధముగా మనము 
విశ్వసించకూడదు, మన భారతదేశములో పంజాబులో 
కూడా ఈ రీతిగానే జరుగుతూనే ఉన్నది. ఇది ఒక పెద్ద 
యుద్ధమా? కేవలము వ్యక్తిగతమైన దోషములు, ఈ 
రకమైన మార్గాన్ని సాధిస్తూ వస్తున్నాయి. భారతదేశ 
మునుగాని, మీదేశమునుకొని మన సద్భావాలే రక్షించి 
కాపాడే బాంబులు, మనకు సద్భావములు కలిగి ఉంటే 
సర్వమూ రక్షింపబడుతుంది. నిజంగా శతువులెన్వరు 
అస్తే మిత్రులెవ్వరు ?. మన పాఫములే మనకు శత్రు 
వులు మన పుణ్యములే మనకు మిత్రులు, ఈ పాప 
పుణ్యములు ఎల్లప్పుడు మన వెంట నీడవలె వెంటాడు 
తునే ఉంటాయి. కాబట్టి శ తువులు మనకు ఏ దేశము 
నందూ లేరు. మన భావములే మసకు శతువులు. 
మన భావములను పరిశుద్ధము గావించుకొని సరియైన 
జీవితాన్ని, ఆదర్శవరత మైన జీవితాన్ని అందించాలి. 


సాయిసంక ల్పం = వజసంకల్పం 


విద్యార్థులు చాలా బాగా పాడినారు, అనంత 
పురం కాంపస్‌, బృందావనం కాంపస్‌, (ప్రశాంతి 
నిలయం కాంపస్‌, చాలా బాగా భజనలో పాల్గొని, 
అన్ని విధాలా భక్తి (శద్ధలు చూపించినారు. సాయి 
అన్నుగహమనే బ్యాంకులో ఎంత విలువై నవి ఉన్నవో, 
ఎంత విలువై నవి మీకు అందించడానికి సంకల్పించు 
కొన్నాడో, కాబట్టి సాయి సంకల్పానికే మీరు వదలి 
పెట్టండి. ఎంతో పవిత్రమైన, విలువైన అనుగ్రహ 


'వజాన్ని అందించటానిక్తి సిద్ధముగా ఉండినప్పుడు 


అల్సమైన, స్వల్ప మైన కోరికలు మీరు కోరనక్కర 
లేదు. సాయి అనుగ్రహమునకు మీరు వదలిపెడితే, 
అన్ని అనుగ్రహములు ఆతనిలో లీన మైపో యి, 
ఆతడన్నివిధాల మీకు సుఖశాంతులను అందిస్తాడు, 


(శ్రీవారి దివ్యబోధ 

పూర్ణచం[ ద ఆడిటోరియం, 
(ప్రశాంతినిలయం, 18-2-1801. 
(శివరాత్రి మరునాడు ఉదయం 


బందావలలా విప్పి 


(ఎ) వార్షిక చందా 20 రూపాయలు మనియార్జరు ద్వారా... కన్వీనరు, శ్రీ) సత్యసాయి బుక్స్‌. అండ్‌ 
పబ్లి కష షన్సు (టన్లు, presse? (పోస్ట = అనంతపురం జిల్లా ఎ, షి, 516 184కు 


సంవవలెను. 


(బి) వేరుగా ఎక్నాలెడ్డిమెంటు కోరునారు తమ చిరునామాగలి రి "షెకార్లు పంసవలెను. 
జి ఏఏ 6 
(ప్రి చందాలు ఒక సంవత్సరమునకు మాత్రమే స్వీకరింపబడగలవు. 


(డ్రి 


(«) 


చందాదారు పూర్తిపేరు, చిరునామా మనియార్గరు 'కూపను (సమాచార్‌ అనుచోట) పైననే 
స్పష్టముగా పెద్ద అక్షరాలతో (వ్రాపి పంపవలెను. 

మనియార్గరు కూపనుపై న, ప్రక ASS] se) ఏ భాషలో కావలెనో స్పష్టముగా 
పీర్కొ-నవలెను, 


(ఎఫ్‌) చందాల రెన్యూవల్‌ కోరునస్సుడు, (ప్రస్తుత eee పేర్కొంటూ, రెండునెలలు 


(£) 


ముందుగా సంపన లెను, 
(కొత్త గాచందాలు కట్టేనవా రికి చందా స్వీకరించిన రేండుమాసాల తర్వాత నుండి ప్మతిక సంపగలం, 


70 


అవతారవాణి ; 


5వ (పపంచ మహాసభ 


వుధావులుకాదు - ధివుంతులుకావాలి 


“తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు, మానవుని కంఠములో- మంచిముత్యాలహారాలు, 
మేల్మిబంగారపు దండలు, రత్నాలహారాలు, గోమేధికపుమాలలు, మణి = మాణిక్యములతో 
పొదిగిన హారాలు, పచ్చలదండలు, మున్నగునటువంటి--- ' హారాలు” మచ్చునకైనా అవి 
ఏవీ కానరావు. కాని, మానవుని కంఠములో ఉన్నది ఒక్క కె మాల.. అదే! .బరువుమాల, 


జన్మజన్మల నుండి పొందుపరచి, తన వెంట పంపిన కంఠ మాల, 


శ్‌ మంచి = చెడ్డల * 


రెండింటిని (తుంచకుండా, కర్మలన్నింటినీ ట్రుచ్చిన కంఠమాల.” 


('ేమస్వరూప్పులారా ! | 

జన్మకు కర్మయే కారణము. (పతి మానవుడు 
కారణజన్ము డే, కర్మ ద్వారా జన్మించిన క. జన్మకు 
ధర్మము (ప్రధాన పురుషార్థము, ఈనాడు లోకములో 


ధర్మమనగా లౌకికంగా, పారమార్థికంగా వ్యవహరింవ 


దేసేది జాతి, మత, కుల, వర్ల, “లింగ, ఆశ్రమము. 
మున్నగునవి ఆధారముగ 'పుకన్కరింవజేసుకొని, 


ధర్మములను మనం అనుభవిస్తున్నాము. ధర్మమునకదీ 
సరియైన అర్థము కాదు. దేశ, కాల, సభానములకు 
లొంగక సర్వత, సర్వమానవులకు, సమస స్ప దేశము. 
లకు సమిష్టియెన న్వరూసమే ధర్మము, మానవుడు. 
ధధించినదే ధర్మము. మానవుని ధరించినట్టిది మాన 
వత్వమే, కాబట్టి మానవునకు మానవత్వమే ధర్మము... 


71 


e (త్రిపుటి వ (త్రీకరణ శుద్ధి 


మనస్సు,. మాట |క్రియ- ఈ మూడింటి ఏకత్వమే. 
మానవత్వము, ఈ "తిపుటి” చేత. ఆదరించే సర్వ 
కర్మలు ధర్మములే. ఈ (తికరణశుద్ధితో . చింతించేదం . 
తయూ శాంతియే ఈ _తికరణశుద్ధితో నడిచే నడత 
లన్నియూ అహింసనే. ఈ శ్రికరజభద్ధికో పలికే 
పలుకు లన్ని యూ సత్యములే,. కనుక, ఈ యావత్‌ 
మానవులకు సదా సంబంధించిన ధర్మం, ఒక కాలము 
నకు ఒకి దేశమునకు, ఒక, వర్ణమునకు లేక లింగము. 
నకు సంబంధించినది కాదు, దేశ, కాలములకు అతీత 


మైసమీ క నుకనే,. ధర ్యముసకు సనాతనమైనద నే'పేరు. 


ఈ లౌకికమైన జగత్తునందు నూతనమైన 
ధర్మములు అనేకములు వెలువడుతూ ఉంటాయి. దేశ, 
కాలములతో పట్టుబడనటువంటివి. ఈ దేశ, కాలము 
అకు సంబంధించిన సర్వధర్మములు కాలానుగుణ 
ముగా కదలిపోతూ, మారిపోతూ ఉంటాయి, ఈ సనా 
తన ధర్మమే మారిన మానవత్వమే ఉండదు. అగ్నికి 
దహనశ శ్ర a (పకాశము అది దాని సహజత్వము. ఈ 
సహజమైన ప౦కాశత్వము, దహనత్వము ఈ అగ్ని 
కోల్పోయిన, ఇది బొగ్గుగా మారిపోతుంది. బెల్లమునకు 
తీపి సహజధర్మము, ఈ బెల్లమునందు తీపితనమనే 
సహజధర్మం కోల్పోయిన, ఆది మట్టిముద్దగా రూపొం 
దుతుంది, అదే విధముగనే, మానవునియందు సహజ 
మైన (తిపుటి (తికర ణళుద్ధి అనేవి ఉండినంతవర్‌ కే 
అతడు మానవుడు ఈ త్రికరణ శుద్ది అనే దిన్యత్వ 
మును కోల్పోయిననాడు, కేవలము ఆకారమానపుడే. 

న భాంతి కి 

మానవ జీవితము అమూల్యమైన మాణిక్యము 
వంటిది, మాణిక్యమును మపిబొగ్గునకు అమ్ము 
కొన్నట్లుగా, ఈ దివ్యమైన మానవత్వాన్ని కేవలము, 
విషయవాసనలకు నిరంతరం అంకితము గావించుకొం 
టున్నాము. దీనికి కారణము ఏమిటి? మనస్సు నందు 
అనేక విధములైన దోషములు ఉంటున్నవి. ఇందులో 
శాస్త్ర రీతిగా నాలుగు దోషములు (పధానమైనవి. ఒకటి 
(భ్రాంతి, రెండవది (ప్రమాదము, మూడవది కరణా 
పాటవము, నాల్లనది విప్రలిస్స, ఈనాల్లింటి దోష 
ములచేతనే మనస్సు మాలిన్యముపొంది, తద్వారా తన 
స్వస్వరూపాన్ని మరచి, కేవలం ఈ లౌకిక విషయము 
అందు తాను మునుగుచున్నది. మొట్టమొదటిది (థ్రాంతి, 
ఇది భ్రమ, జగత్తంతయూ భరమతోనే కూడి ఉంటు 
న్నది, వస్తువునకు రూపం ఒకటిగా ఉండినా, దీనిని. 
అనేక రూపములుగా ఇది గోచరిస్తూ ఉంటుంది. ఇదే 
(భ్రమ. ఉన్నది ఒక్కటైతే, తలంచుట మరొకటిగా 
ఉంటుంది. సత్యమును . అసత్యముగను, అనత్య 


మును _ సత్యముగాను (భమిస్తూ ఉంటుంది. (తాడు 
పాముగానూ, పాము (తాడుగనూ థమిస్తుంది, 
మానవత్వము నిత్యమనే (థ్రాంతి చేతనే, అ సత్యమైన 
దివ్యత్వాన్ని కొంతవరకు మానవుడు మరచిపోవు 
చున్నాడు, దేహము అనిత్యము. అనిత్యము నందే, 
నిత ము ఉంటున్నది. నిత్యానిత్యముళల యొక్క 
స్వరూపమే మానవత్వము. అనిత్యము దేహము ___ 
నిత్యము దేహి. కాని మనము దేహిని మరచి, దేహ 
మునే విశ్వసిస్తూ ఉన్నాము. అసత్యమును సత్యము 
గనూ, నిత్యమును అనిత్యముగనూ విశ్వసిస్తున్నాము. 
ఈ (భ్రాంతి చేతనే ఏనాడో ఒకనాడు మన దేహమును 
కో ల్పోతున్నాము. 
(ప్రమాదం 

రెండవది (ప్రమాదము, (భ్రమచేతనే (ప్రమా 
దము మనకు సంభవిస్తున్నది. ఈ (భమ (ప్రమాద 
సమ్మిశిత మైన స్వరూపము, ఈ శరీరము సత్యమని 
(భమించి మనం (పమాదమునకు గురియెపోతున్నాము. 
ఈ విధమైన (భ్రమతో రెండవ దోషమైన (ప్రమాదము 
సంభవిస్తోంది. (తాడనుకొని పామును పట్టుకొంటే, 
(పమాదముకాక మరేమవుతుంది? 


కరణాపాటవము 


మూడవది కరణాపాటవము, కరణము అనగా 
ఇం|దియము. అది ఒక పనిముట్టు, అపాటనము 
అనగా దౌర్భల్యము. ఈ ఇంద్రియములకు ఒక విధ 
మైన దొర్చల్యము ఉంటున్నది. మనస్సు స్వయంగా 
పదార్థములను చూడలేదు. కేవలం ఇంది) యములను 
ఆధారము చేసుకొనియీ పదార్థములను చూడగలుగు 
చున్నది, మనస్సు స్వయముగా వినలేదు. చెవులను 
ఆధారము చేసుకొనియే విశ్వములోని శబ్దమును వింటు 
న్నది. ఈ విధంగా మనస్సు ఇం| దియములను ఆధా 
రము చేసుకొనియే సర్వకర్మలనూ ఆచరిస్తున్నది. 
అయితే ఈ ఇంద్రియాలు అనేక లోసములతో కూడి 
నవి. అనేక దౌర్బల్యములతో చేరినవి. అనిత్యమెనవి. 


రోగములతోచేరినవి, ఇట్టి అనిత్యము, అశాశ్వతము, 
అసత్యమైన, రోగపీడితమైన ఇంద్రియములను ఆధా 
రము చేసుకొని మనస్సు అనుభవించుట చేతనే, ఈ 
ఇం[దియముల దోషము మనస్సు నందు (ప్రతిబింబిస్తు 
న్నది. ఇం(దియముల దోషము చేతనే, మనస్సు 
మాలిన్యము చెందుచున్నది, 
సహవాస దోషం 

మనస్సు చాలా పరిశుద్దమైనది, సవి(త'మైనది, 
కాని సహవాసముచేత అది మాలిన్యం పొందుచున్నది. 
మనస్సు, ఇంద్రియములు చేరుటవలన మానవుడు 
మంచి _ చెడ్డలను అనుభవిస్తున్నాడు. మట్టి గాలితో 
సహవాసము చేసినప్పుడు, గగనము వరకూ ఎగురు 
తుంది. నీటిలో సహవాసము చేసినప్పుడు గుంటలో 
దిగుతుంది. (క్రిందికి దిగుటకు మట్టికి కాళ్ళులేవు, ఆకా 
శానికి ఎగురుటకు మట్టికి శెక్కలులేవు, ఇది సహవాన 
దోషము వలననే ఆకాశములో ఎగురుచున్నది. అశ్తే 
గుంతవరకూ దిగుచున్నది. కనుక మానవుడు నహ 
వాన దోషముల చేతనే మనస్సును మాలిన్యము గావిం 
చుకొని, తద్వారాదుఖఃములకు, విచారములకు గురొతు 
న్నాడు, మన సహవాసము ఎట్టిదో, మనమూ అట్టి 
వారుగా రూపొందుతాము. కాబట్టి మానవునకు సత్సం 
గము చాలా (ప్రధానము, అత్యవసరము, నీవు ఎట్టి 
వారి సహవాసము చేతువో, అట్టి స్వభావమునే సీవు 
పొందుతావు. 


విప్రలిప్ప 


నాలుగు వి(ప్రలిప్స. వి|పలిస్స అనగా అసూయ 
అని దీనికి అర్థము, ఈ అసూయ మహో చెడ్డగుణము, 
దీనినే ఓర్వలేనితనము అనికూడా ఆంటారు, ఉన్న 
వారిని చూచి ఓర్వలేరు, కలిమి కలిగినవానిని చూ స్తే, 
కొలిమి లేకనే మనస్సు కమిలిపోతుంది. నిరంతరము 
పరులదోషాల నే వెదకుతుంది, పరులకీడునే ఆశిస్తుంది, 
మంచిని ఏనాటికీ, చింతించలేదు. ఇది అసూయ, ఈ 


73 


అసూయ ఎట్టి చింతలు తాను కలిగి ఉంటుందో, అట్టి 
రూపాన్ని ధరిస్తుంది. ఈ అసూయ మానవుని రాక్షసు 
నిగా మారుస్తుంది, ఈ అసూయ మానవునికి మహో 
పాపకరమైన దోషం, ఈ దోషములన్నీ మనస్సుపై న 
(పవేశిస్తున్నవి. మనస్సు మంచిదై నప్పటికిని, ఈ 
విధమైన సంపర్కము చేత మనస్సు మాలిన్యము 
పొందుతున్నది. మల, విక్షేప, ఆవరణములను దూరం 
గావించుకోమని వేదాంతం బోధిస్తుంది, ఈ మలినము 
మలమువంటిదే, మలమును ఎవ్వరూ (ప్రీతిగా ఆశిం 
చరు. ఎవ్వరూ చెంత చేర్చరు, మాలిన్యము పొందిన 
మనస్సు ఎవ్వరినీ చేరదు. నది పుశ్తేసమయంలో అతి 
పరిశుద్ధమైన జలముగా పుడుతుంది. దాసీ అనుభవించే 
మనుష్యుల స్ట సాయికి వచ్చేటప్పటికి, మాలి న్యము 
చెందుతుంది, అదే విధముగానే మనో (పవాహమనేది 
పరిశుద్ధముగ నే ప్రవహిస్తుంది, దీనిని అనుభవించే 
మానవుని చెంత చేరేటప్పటికి మాలిన్యం చెందుచున్నది, 


ఈ అసూయద్వారా (ప్రపంచములో మానవుడు 
అనేక దుఃఖములకు గురి అగుచున్నాడు, పరుల వెన 
అసూయకలిగి, వారి చెడ్డను నీవు ఎంతగా కో రెదవో, 
అంతకంటే అనేక రెట్లు, అంతగా ఆ చెడ్డ నీకే 
ఎదురు తిరుగుతుంది. మహాభార తము నందు ఈ 
అసూయ (ప్రభావము, మనకందరికీ, చక్కగా తెలిసిన 
విషయమే. పాండవులను చూచి కొరవులెంత అసూయ 
పడిరో, కట్టకడపటికి, ఆ అసూయ వారినే ధ్వంసము 
చేసింది. అంతేకాదు. వారి, సర్వనాశనము గావించి 
నది, ఈ అసూయచేత (క్రోధము పెరుగుతుంది. ఈ 
(క్రోధము కలిగినవానికిి మానవత్వము ఏమాత్రమూ 
అర్థము కాదు, 


మనోనిర్మలత ___ ఏకాత్మభావన 


మనము మాలిన్యమైన మనస్సుతో చేపిన సాధ 
నలు, ఏరీతిగా ఉంటాయి? బురదను బురదతో కడిగి 
నట్లుగా ఉంటాయి. మనస్సుకు ఉండిన దోషములచేత 
ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఇది ఏమ్మాతము పరి 


శుద్ధము కాదు. మొట్టమొదట మనస్సుకు చేరిన మాలి 
న్యము నిర్మూలనము గావించుకోవాలి, మనస్సుకు 
చేరిన మాలిన్యము ఏరీతిగా నిర్మూలసమవుతుంది ? 
సంఘసేవ యందే. ఏకాత్మ భావమున౦దే, ఈ 
మాలిన్యం నిర్మూలనమవుతుంది. మనము ఏకాత్మ 
భావమును పొందాలి, ఈ ఏకాత్మభావన సేవయందు 
మాత్రమే మనకు లభ్యమవుతుంది. 


అంతఃకరణ 


మనస్సునకు మరొకపేరు అంతఃకరణ. దీనినే 
బుద్ధి, చిత్తము, అహంకారము, అంటారు. కరణము 
అనగా పనిముట్టు, అంతఃకరణ అనగా లోపలి ఇంది 
యములు, అంతఃకరణ యందు ఇది నిత్యానిత్య 
విషయ పరిశీలన గావించటానికి ప్రయత్నిస్తుంది. ఈ 
నిత్యానిత్య విషయ పరిశీలనచేసే స్వభావము కలిగి 
యుండుట చేతనే, దీనికి బుద్ధి అని పేరు వచ్చింది, 
ఇది మహా సూక్ష్మమైనది, దేహము కంటే ఇంద్రియ 
ములు, ఇందియముల కంటే మనస్సు, మనస్సు 
కంపే బుద్ధి, ఒకదానికంటే ఒకటి సూత్మమైన స్వరూ 
పాలు ఈ బుద్ధి కంపే సూక్ష్మ మైనది ఆత్మ. ఈ 
బుద్ధి ఆత్మకు సమీపముగా ఉండుటచేత ఇది (వభావిత 
మైనది. బుద్ధి గలవాడే శద్ధబూని ఉన్నత స్థానము 
పొందగలడు. బుద్ధి ఓర్‌ అద్దమువంటిది, అద్దము ఎంత 
పరిశుద్ధమైనప్పటికి నీ, దాని వెనుక భాగములోపల ఒక 
రసాయనము పాదరసముపూత ఉంటుంది. అద్దము 
ఎంత పరిజద్ధమెనప్పటికీ పాదరనము పూయకుండిన 
మన (ప్రతిబిందిము కనిపించదు, అదే రీతిగనే బుద్ధి 
చాలా పవిత్ర మనది. చాలా విళువై నది, చాలా బల 
మైనది, అయినప్పటికీ, దీనికి మరొ వైపున (పేమ 
రసొన్ని పూసినప్పుడే ఇందులో నీ స్వరూపాన్ని 
స్పష్టంగా సీవు చూడగలవు, (పేమచేతనే స స్వస్వ 
రూపాన్ని సీవు దర్శించగలవు. స్వస్వరూపమును 
గుర్తించడమే సరియైన మానవత్వము, 


74 


ఈనాటి మానవుడు తనను తాను మరచిపోయి 
(ప్రపంచాన్ని తెలుసుకొనుటక్షై (పయత్నిస్తున్నాడు, 
మానవునికి, అన్నీ తెలుసుకానీ... “తానెవరో?” 
తనకు తెలియదు. “తనను తాను” తెలుసుకొనక, 
ఎన్ని తెలసుకొన్నప్పటికీ ఏమి ప్రయోజనం? కాబట్టి, 
తనను తాను తెలుసుకొనుటకు (ప్రయత్నించాలి. తనను 
తాను తెలుసుకొనుటకు (పేమయే ఆధారం. (సేవయే 
(పధానము, (పేమయే (ప్రమాణము, 


బుద్ధి ఒక ఖగము 


బుద్ధిని __ ఉపనిషత్తులు ఒక పక్షిగా పోల్చు 
కొన్నాయి. పక్షి అనగా ఖగము, ఈ పక్షికి రెండు 
రెక్కలు, ఒక తోక ఉంటాయి. పక్షి తలకు (శద్ద 
అని “పేరు. కుడివై పు రెక్క. కే బుతము, ఎడమవైపు 
రెక్క కే సత్యము అన్నారు, తోకయే యోగము అని 
అన్నారు. బుద్ధి అనగా (కద్ధ, బుతము, సత్యము, 
యోగములతో కూడినది, మొడటిది (శ్రద్ధ. (శ్రద్ధ అనగా 
ఆసక్తి. ఈ గ్రద్ద లేకుండిన మానవుడు ఏ చిన్న 
కార్యమూ చేసుకోలేడు, (శ్రద్ధ కలవాడ్ను ఎట్టి ఘన 
కార్యమైనా సాధించగలడు, వేదాంతము నందు... 
ce (శద్ధావాన్‌ లభతే జ్ఞానం భో అనీ చెప్పబడినది. 
(ప్రతీ మానవునకు (శ్రద్ధ ఉన్నచోట ఎంత కష్టమైన 
దానిన నొ సాధించటానికి పూనుకుంటాడు. (శ్రద్ధయే 
లేకుండిన ఏచిన్న కార్యమైనాచేసి విజయాన్ని సాధించ 
లేడు. (శద్ధతో కూడినది బుద్ధి. రెండవది బుతము, 
బుతము అనగా (త్రికరణములతో కూడినది. మనస్సు, 
వాక్కు, (క్రియ, మూడింటి ఏకన్వరూపమే బుతము, 
ఈ (త్రికరణ శుద్ధితో కూడినదే బుద్ధి, మూడవది 
సత్యము. సత కము అనగా (ప్రాకృత మైనది. చూచినది 
చూచినట్లు, విన్నది విన్నట్లూ, చేసినది చేసినట్లుగాను 
వాక్కు ద్వారా ఉచ్చరించటమే సత్యము, 


సత్యమునకు, బుతమునకు ఉండిన వ్యత్యా 
సము; సత్యము అప్పటికప్పుడు జరిగిన విషయ 


మును మాత్రమే వివరంగా బోధిస్తుంది. కాని బుతం 
(తికాలములందు మారని సత్యాన్ని గుర్తిస్తుంది. నీవు 
ఓర్‌ వ్యక్తిని చూచినప్పుడు, తాను “బుష్మ్కో-టు వేను 
కోవచ్చు, ' “పార్థం టు? ధరింపవచ్చు, అప్పటికది 
సత్యమే, రేపటి దినమునకు అతను “పైజమా”నో, 
“కర్రా "నో వేసుకోవచ్చు. రేపటికి మొదటి దినము 
ధరించినది మార్పు చెందుటచే, అది అసత్యముగా 
మారుతుంది. అప్పటికప్పుడే గుర్తి ంచగలిగేది సత్యం, 
(శీకాలములందు మారనటువంటిది బుతము, కనుక 
(శ్రద్ద, బుతము, సత్యములతో ,కూడినటువంటిది బుద్ధి, 


నాల్గవది యోగము. యోగము అంటే తోక, 
యోగమనగా ఎమిటి ? కూడిక లేక చేరిక, ఒకదానితో 
ఒకటి చేర్చేటటువంటి సమత్వంతో కూడినటువంటిది. 
చిత్తవృత్తులకు లోబిడనది. “యోగ చిత్తవృత్తి 
నిరోధః * అని పతంజలి అన్నాడు, చిత్తవృ తిని 
అరికశేది యోగం. ఆ చిత్తవృత్తిని అరికట్టినప్పుడే, 
శాను ఏ ప్రదేశమునశకైన్మా ఏ సమయమందై నా 
(పయాణము చేయగలడు. గాలిలో ఎగురగలడు. 
ఈనాడు పక్షులను మనము చూస్తున్నాము, 
రెండు రెక్కలు ఒక తోక ఉండుటచేతనే ఆకాశంలో 
సంచరిస్తున్నాయి, రెక్కలు ఉండి, తోక లేకపోతే, 


ఆకాశములో _ సంచరించలేవు, తోక ఉండి రెక్కలు 
లేకపోతే అది ఆకాశంలో ఎగురగలదు. కనుకనే 'జుద్ధి 


సర్వవ్యాపకత్వము పొందటానికి బుతము, సత్యము, 
యోగము వీటి ఆధారము చేతనే, బుద్ధి పవిత్రమైన 
సూక్ష్మ స్వరూపాన్ని పొందుచున్నది. కనుకనే... 
“ బుద్ధిఒ(గ్రాహ్యామతీం ద్రియం” అన్నారు 


ఆస్థా - స్వాస్థా' 
థి థి 
ఈనాటి మానవుడు బుద్ధి గొప్పదా? మేధస్సు 
గొప్పదా? అని విచారణ చేసుకొంటే, అనేకమంది 
పండితులు మొదలుకొని, పామరుల వరకూ మేధస్పే 
గొప్పదవి' నిర్ణయము చేస్తారు. వేదాంతమందు కాని, 


ఉపనిషత్తులయందు కాని ఈ సమాధానము అంగీక 
రింపబడదు, బుద్ది కం'జీ మేధాశక్కి చాలా చిన్నదని 
భావిస్తుంది. మేధాళకి ఏమా(త్రం పనికిరాదని నిర్ణయం 
చేసుకుంది. ఒకానొక సమయమందు విక్రమాదిత్యుడు 
బుది గొప్పదా? మేధాళకి గొప్పదా? ఆని సమా 
ధి వ 
వేశం జరిపించాడు. అనేకమంది సండితులందరూ 
మేధాశక్తి గొప్పదని భావిస్తూ వచ్చారు. కాని 
వి కమాదిత్యుడు అస్టా జ స్వాస్థా అన్నాడు. తే 
అనగా కేవలము ఒక విధమైన ఆస క్రియే, స్వాన్గా 
అనగా సిరత్వము అని ఆరను, ఇక్కడ ఆ నకి, 
(౧ థి par 
స్టిరత్వములేని మేధాశక్తి ఏమి [ప్రయోజనం ఉంటుంది? 
అని నిర్ణయించాడు. 


మేధావులు : బుద్ధిమంతులు 


ఈనాటి మేధావుల యందు స్థిరత్వము ఎక్కడా 
కనిపించడములేదు, సామాన్యమైన “మానవుని యందు 
ఒక విధమైన స్థిరత్వము ఉంటుంది. కానీ మేధావుల 
యందు స్థిరత్వమే ఉండదు, గొప్ప మేధావులమని 
అనుకొంటారు కానీ, వారికి అన్ని సందేహములే. 
మేధాశ క్రి ప్రభావములు ఈ రీతిగా ఉన్నవి, దేనిని 
విశ్వసించరు, విశ్వాసములేని మేధాశక్తి ఏమి ప్రయో 
జనం? స్థిరత్వముతో, ఆసక్తితో, బుతముతో, 


. యోగముతో, (శ్రద్దతో కూడినటువంటిదే బుద్ది, ఇన్ని 
థి థి 


పవిత్రమెన గుణములు కలిగిన బుద్దిని, మేధాశకితో 
యూ ధి par 


ఏమా(తమైన పోల్చుటకు వీలగునా ? కనుక, ఈనాటి 
మానవులందరూ మేధావుల కంచే, బుద్ధిమం తులు 
కౌవటం అత్యవసరము. 


బుద్ధిమం తునకు వినయవిచేయతలుంటాయి, 


విశ్వానము, * స్థిరత్వము ఉంటాయి. మేధావుల యందు 


వినయవి ధేయతలు ఏమ్మా తము. కనిపించవు, మేధా 
వులకు అహంకారము పెరిగిపోతుంది, బుద్ధి. కంపే 


. అహంకారము. మరింత సూక్క మైనది. yen 


75 


బుద్ధిని (భ్రష్టు పట్టిస్తుంది. అహంకారమునకు చోటిన్వక 
బుద్దిని అనుసరించ్చి దివ్యత్వాన్ని అర్హము చేసుకొను 
థి @ 


టకు, మనము (ప్రయత్నించాలి. ఆనాటి మహా మేధా 
వులు, బుద్ధికే (పాధాన్యతను ఇస్తూ వచ్చారు, 


“జగత్‌” 


ఈ లోకములో (బతుకు నిమిత్తమై ఎన్ని విధ 
ములై న భేదములనో, పుట్టించుకొంటూ వస్తున్నారు, 
దీని పేరే (ప్రకృతి, ఈశ్వరుని శక్తిన్వ రూపమే 
(పకృతి. ఈ (ప్రకృతికి “ జగత్తు” అని మరొకేరు. 
జగత్తు అనగా ఏమిటి? “జ. గత్‌”, వచ్చి పోయేది. 
ఇందులో శాశ్వత మైనది క ఒక్క-టీలేదు. ఈ జగత్తు 
నందు అన్నీ శాళ్వతములే, మరి అన్నీ అశాశ్వత 
ములే.___ ఈ నిక్యానిత్యములతో, సత్యాసత్యములతో 
కూడినది ఈ జగత్తు. |తికరణశుద్దితో కూడినప్పుడు 
అన్నీ సత్యములే. తిరికరణములు వేరు వేరై నప్పుడు 
ఇవన్నీ అసత్యమే. 


ఎటి కర్మలు ఆచరించాలి ? 
ట్‌ 


మానవుడు తాను మానవుడుగా [బతకాలనుకుంటే, 
తి౦కరణశుద్ధిని "పెంచుకోవాలి. (తికరణశుద్ధి కలిగిన 
వాడే మానవుడు. అది లేకపోతే మానవుడే కాదు. 


ఏనాడు మనము (తీకరణశుద్ధితో మానవుడుగా జీవించె 
దమో, ఆనాడే మాధవత్వమనేది మనకు చక్కగా 
అర్ధ మౌతుంది. ఈ (త్రికరణ కుద్ధి కలగాలం'పే “చిత్త స్య 
శుద్ధయే కర్మః”. కర్మలు ఆచరించాలి, ఎట్టి కర్మలు 
ఆచరించాలి? అంటే పవిత్రమైన కర్మలు, పరోపకార 
సంబంధమైన కర్మలు, సమాజప రమైన కర్మలు, 
సహజమైన (పేమ కర్మలు, పరులకు ఆనందమును 
అందించే కర్మలు ఆచరించాలి. “ ఒకరిని నొప్పించక, 
తానొవ్వక, తప్పించుకొని తిరిగి, ఇతరులకు సరియైన 
సేవలు సబ్బుతూ, దైవత్వాన్ని మానవుడు పొందాలో, 
భగవన్నా మముచేత సేవలు చేయుచూ, పరోపకార 
దీక్షనుపొంది, దివ్యత్వాన్ని మనము గుర్తించి, ఆత్మ 
తత్త్వం లో ఆనందమును అనుభవించాలని ఆశిస్తూ. 
దిస్తూ నొ (పసంగాన్ని విరమిస్తున్నాను. 


_--(భీవారి దివ్యబోధ 

హిల్‌ వ్యూస్రేడియం శాంతి వేదిక, 
(పశాంతినిలయం, 

వే 11.1090. 





మానము, మౌనము మానవునికి కీర్తిప్రతిష్టలు తెచ్చును. మానవుడు పావనుడేకాని, పామరుడు కాడు, 


మానవుడు నిర్మించినది యంత్రము, మానవుని నిర్మించునది మంత్రము. యంత్రము బిహిర్ముఖము, 
మంత్రము అంతర్ముఖము, మానవత్వంలోని సోదరత్వమును, దై వత్వములోని పితృత్వమును తెలుసు 
కోండి, మృణ్య్మయరూపులను చిన్మయరూపులుగా మార్చుటకు సాధన అవసరం. ముంతకు మూకుడుకు 


తమ స్వరూపము 'మన్నుి అనే ఎలుక ఉండాలి. 


మోక్షము మోహక్షయము, మానవుణ్ణి పదార్థ బంధీ 


తుడు కాకుండా, (ప్రజ్ఞాన బంధితునిగా చేయుటకు * భగవంతుడు అవతరించును *. 


సంకల్పజనిత శరిరధారి - శ్రీ సత్యసాయి 


CICERO CIRC CAR EAD DEI DD 


స “యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత 
అభ్యుక్రాన మధర్మస్య త దాత్మానం సృజామ్యహమ్‌ ” అను 
గీతా శ్లోకముననుసరించి “లోకమునందు ధర్మమునకు హానీ సంభవించినప్పుడు, అనగా 
ధర్మాచరణ మందగించి, అధర్మము (పదిలినప్పుడు భగవంతుడు “ తనకు తానే” ఒక 
రూపమును ఎన్నుకొని మానవాకారమున భువినందు ఉద్భవించునని అర్ధము ”, 


భగవంతుడు రూపరహితుడు, గుణాతీతుడు, అవతారరహస్యం 
సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, ఏ నామమునకు చెందనివాడు, 
అన్నీ నామములు తానై నవాడని శృతులు ఉపనిష 
త్తులు, వేదములు, ఇతిహాసములు ఎలుగెత్తి ఘూషించు వడిన జీవాత్మల మేగదా! పరమాత్మ స్థానమగు దివి 
చున్నవి. అటువంటి నిరాకారుడు నరాకారం ధరించిన _ నుండి, మానవనివాసస్థలమగు భూమిపై పుట్టుటలేదా? 
సమయమునందే మన చర్మచత్షువులు భగవంతుని మనలిది అవతారమే కదా? అనే సంశయమునకు 
చూడగలిగే అదృష్టము పొందగలవు, అంతేకానీ, కూడా బాబా జవాబిచ్చిరి. రు అవతారములే. కాని 
ఇతర(తా భగవ త్స్వరూపమును గాని లీలలు మనకు, బాబాజన్మల యందుగల అవతారరహస్య 
గాని, గుణములు కాని ఏ మానవుడు వీక్షించి, మును ఈ విధంగా సభాముఖంగా ఒకపరి [పకటించిరి 
ఆశ్రయించి ఆరాధించి, అనుగ్రహమును పొందుటకు “నాది సంకల్బ్పజన్యశరీరము, స్వార్థరహిత మైనది, 
'అవకాళశములేదు, ఏమన భగవత్‌ స్వరూపము సత్యం,  లోకోద్ధరణ నిమిత్తము ఆవిర్భవించబడినది, కాని 
జ్ఞానం, అనంతమగుటచే. కనుకనే “నతశ్యం మీది కర్మజన్య శరీరములు, స్వార్ధపూరిత పవక 
జ్ఞానం అనంతం బ్రహ్మ ౨ అనే ఉపనిషక్‌ వాక్యము కర్మా నుభవ నిమిత్తము క స అష్టసిద్ధులు, 
భగవంతుని ఉనికిని వకటించుచున్నది, “నిరాకారుడు “పైనో [ములు తన వామ హస్తము నిందు, పంచ 
నరాకారమును ధరించి భువినందుదృవించుపే అవతా _ భూతములు, సృష్టి, స్థితి అయములు తన కుడిచేతి 
రము”, అనగా దిగివచ్చుటయని భగవాన్‌ బాబావారు యందు సదా తన ఆజ్ఞలు పొలించుటకు సర్వపిద్ధముగా 
నుడివిరి, ' దివి" అనగా ఊర్థ్వలో కమగు స్వర్గమున నుండుననియు, (తికాలజ్ఞానమే తన అపూర్వ శక్తి 
కావలి నుండి, అధోలోకమగు భూమిపై జన్మించుటకే యనియు తెలుపుతూ, సమయము వచ్చినప్పుడు ఈ 
అవతారమని అర్థము, భువిని దివిగాను, దివిని భువిగాను సంకల్పమా(త్రమున 


అయికే మనము కూడా పరమాత్మ నుండి విడి 


71 


చేయగలనని ” శెలవిచ్చిరి, అట్టి శక్తి మానవాతీత 
మైనది. కేవలము భగవత్పర మైనదని తెలియనగును. 


నేటివరకు గతించిన కాలపవాహమున కృత 
యుగము, (త్రేతాయుగము, ద్వాపరయుగముళలు గడ 
చినవనియు, వర్శమానము కలియుగమనియు, ఇందు 
ధర్మ దేవత పూర్తిగా అధర్మముచేత అణగ దొక్కబడు 
టచే తాను ఆమెకు బంధవిము క్రి చేసి ధర్మము 
నాలుగు పాదములు ళోభిల్లునట్లు చేయుట కే ఈ ఉపాధిని 
పొందినట్లు విశదీకరిస్తూ ఈ విధముగా తన దైవత్వ 
మును పలుమార్లు సథాముఖముగా యావత్‌ మానవాళి 
ఎదుట (పకటించిరి, 
ఆ వై కుంఠవాసి _ శీ) సత్యసాయి 
ఏ గుణములు కల్లుటవలన నిరుపేద కుచేలుని, 
బాలధు9వకుమారుని, భక్త పప్లోదుని (బోచుటకు ఆ 
వై కుంఠవాసి, ఆ పర మస్పరుషుడు, ఆ చ|కధారి భువిని 
అవతరించవలపి వచ్చినదో, ఆ గుణములు గల ఆర్త 
జనొవళిని రక్షీంచు నిమిత్సం, ధరయందు సత్య, ధర్మ, 
శాంతి, (ప్రేమలను పునరుద్ధరణ గావించే నిమిత్త మే, 
ఈ సత్యసాయి స్వరూపమును ఆ వై కుంఠవాసి మరల 
ధరించవలిసి వచ్చినదని శ౦ఇానాదము గావించిన 
సంగతి పల్వురు వినియండవచ్చును. * వైకు ౦ఠ 
వాసియే ఈ సత్యసాయి సచ్చిదానందమూర్తి, 
పుట్టపర్ని షట్బకివరి” అని ఎలుగెత్తి చాటిన మాటలు 
సాయిసంస్థల సభ్యుల చెవుల యందు మార్మో9౨గని 
కణముండదనుట అతిశయోక్తి కాజాలదు, 
స్వామికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు * సత్య 
నారాయణ ’ యను నామకరణము చేసినప్పటికి, సాయి 
సంసార బంధములను తెగ తెంపులు చేసుకొని, లోకో 
ద్ధరణ నిమిత్తము ఇల్లును విడిచిన పిదప “శ్రీ సత్య 
స "గా " పకటించబడి యావత్‌ ప్రపంచ ముచే 
గు ర్తించబడిరనుట కూడా rea గాదేమో? 
స్వామి ఒకపరి సభాముఖమున, సర్వమానవాళి ఎదుట్కృ 
౪ నేను సత్యము, నాపేరే సత్యము, నేనే సత్యస్య 


78 


సత్యమని” (ప్రకటించి తానే భగవంతుడనని (పక 
టించిరి. ఆ సందర్భము నే “(శ్రీ సత్యసాయి” అను 
నామమునకు సం కేతా కరము “యస్‌” (త యము అనగా 
యస్‌, యస్‌, యస్‌ (555) అనియు, తన పదకోళ 
మందు అంతా 'యస్‌ియేగాని “నో” యన్నది లేద 

యు, “నో 'యస్‌ిలు అజ్ఞానులు, స్వార్థ బుద్ధిగల 
అహంకార మానవాళిదనీ ఈ విధంగా [(పకటించిరి__ 
“ “యస్‌” అనువానికి *'యస్‌ి అనురా, “నో” అను 
వానికి “నో? యనురా, “నో” “యస్‌ిలు నీ నోటికిరా, 
స్వామికి సర్వం యస్‌, యస్‌, యస్‌” అనగా స్వామిని 
నిఖిల, నిర్గుణ పర|బ్రహ్మము ముగా గుర్తించి, న రించిన 
వారికి ఆ "విధమగు నిత్య, శుద్ధ, "బద్ద, నిరంజన 
సఇరూసమగు పర బహృ౦గా దర్శనమిచి? చరితారుని 
Ses ట్‌ 3 జా గ! ర్తి రచి, 
వర్తించెడి వారిక్‌ ఆ మేరకు అనుగ్రహి చి రకం 
చుననియ్కు ఏ నమ్మకములేక గారడీవాడని, మాయచే 
లోకమును (భమింప  జేయుచున్నాడనే వానికి ఆ విధ 
ముగా అజ్ఞానాం ధకారములో ముంచి (భ్రష్టుని గావించె 
దరని తెలియనగును. పమ్మిత గంగాతీరమును చేరి 
స్నానముచేసి తమ నివాసములకు ఆరాధన నిమిత్తము 
గంగను తెచ్చెడి సంకల్సించెడి భక్పుల ఎంచుకొ నెడి 
పా(త్రలమేరకే గంగాజలం లభించునట్లు. సాయి భ కుల 
అచంచల దృథఢవిశ్వానము మేరకే సర్వేళ్వరుడగు 
(శ్రీ సత్యసాయి పరమేశ్వరుల అనుగహఏ)౦ లభించుట 
నిర్వివాదాంశము. పై విషయమును పసంగవశాత్తూ 
విశదీకరిస్తూ ఒకపరి pe “అనుగప పం సాదము”ను 
గురించి ఈ విధముగా వివరించిరి... “* తిండినిసట్టి 
(శేపు, పిండిని పట్టిరొ'కై, సాధననుబట్టి సాక్ష్షెత్కా-రం, 
అందుకోండి ఆశీస్సులు” అని తేలుపుదూ. 
(త్రికరణశుద్ధిగా స్వామి యొక్క ఆదేశముల మేరకు 
వర్తి ౦చెడి నీజభక్కులను కంటికి రెస్సవలె సదా రక్నిం 
చెదనని ఈ విధముగా అభ య వదానమిచ్చిరి._ 
దళ శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నెపుడు 
కరడామయు వే 3, చేపట్టి నిన్ను (బ్రోచును, ఏ పట్టున 


విడువకుండ ఏలును నిన్నున్‌”. “* అడవిలోనున్న, 
ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లినున్న, గట్టు 
మీదనున్న, నట్టేట నున్న, మరువడు నిను సాయి 
మదిలో నెపుడు ”. 


భవరోగవై ద్యుడు ___ యుగపురుషుడు 
(కేతాయుగమందలి (శ్రీరామునివలెను, ద్వాపర 
మందలి (క్రీకృష్ణునివలెను ఈ కలియుగావతారియగు 
శ్రీ సత్యసాయి ఎందువలన పె అవతారపురుషులవలె 
ప్రవర్శనానియమావళి ననుసరించలేదని మరి 
కొందరి కించిదజ్ఞా ల సంశయమునకు, స్వామి ఈ విధ 
ముగా బదులిడిరి... “(శ్రీ రామునివలె ఎందుకుండ 
లేదు? (శ్రీ కృష్ణనివరె ఎందుకు చేయలేదని | పశ్నించే 
హక్కు సర్వసామాన్య మానవునికి లేదు. (శ్రీ రాముడు 
శ్రీ రాముడే! శ్రీ కృష్ణుడు శ్రీ కృష్ణుడే! సాయి 
సాయియే. అవతార కార్యకమానునరళి ఆయా కాల 
మునకు కట్టుబడి నిర్ధారించబడునేగాక, తొలినుండి 
చివరివరకు ఏకరీతిగా ఉండదన్న సంగతి మానవుని 
మేధస్సుకి అందని విషయము. కాలానుగుణ్యముగ 
ఉద్భవించిన యుగప్పరుషుని సూచనలను, ఆదేశములను 
తు. చ. తప్పక పొటించి యావత్‌మానవాళి సుఖ, 
శాంతులను, భగవదను[గ్రహమును పొందవలెనే గాని, 
అవతారత త్ర మును, (ఫ్రవర్శనను అల్బ బుద్ధితో 
విమర్శించెడి హక్కులేదు, తగు సూచనలిచ్చే అర్హత 
లేదని నొక్కివక్కాణించిరి ఏమన వైద్యుడు 
సమస్తరోగములకు ఒకే జొషధమును, పథ్యమును 
నిర్ధారణ చేయడు సరికదా! రోగి యొక్క రోగతీవ్ర 
తను, శరీరత త్త్వమును బట్టి, జౌషధమునుు మోతా 
దును అనుపానమును, పథ్యమును తెలుపును. ఆ విధ 
ముగనే, భవరోగ వై ద్యుడను “యుగపురుషుడు” 
ఆయా యుగపరిస్టితిని బట్టి మానవాళినుద్ధరించెడి 
కార్యకషిమ నియమావళిని నిర్ధారించుననిరి, 


యుగపురుషుల లీలలు 
మరియు గతించిన యుగావతారులగు (శ్రీరామ, 


79 


(శ్రీ కృష్ణులు, నేటి కలియుగావతారినలె సభాముఖంగా, 
తానే భగవంతుడనని స్వ(ప్రమాణముగా (ప్రకటించి 
నట్టు ఏ ఇతిహాసములు పురాణముల యందు (వాయ 
బడలేదు. బుషులు, జ్ఞానుల వలన తెలియపరచబడ 
లేదన్నది అతిశయో క్రికానేరదు. ఆయా యుగపురు 
షులుతమ లీలల ద్వారానే మానవాళి తమని దైవ 
ముగా గు ర్పించేటట్లు (సవ ర్వించిరి. (ప్రస్తుత మాన 
వాళిలో వేరొక కోవకు చెందినవారు గతించిన అవతా 
రములు చేపట్టిన ఆయుధములను గురించి, నేటి యుగా 
వతారి అవలంభించెడి నిరాయుధీకరణ గురించి తర్జన 
భర్జనలు చేయట బాబా గ్రహించి ఈ విధముగా 
అట్టి వారల సందేహనివృత్తి చేసెను. 


తిరుగులేని ఆయుధం శీవారి అభ యహస్తం 


కృతయుగము, (త్రేతాయుగము, ద్వాపరయుగ 
ములందు ఆసురీ (ప్రవృత్తిగల రాక్షసులు, ఘోరమైన 
తపస్సుచేసి పరమేశ్వర వరప్రసాద బలగర్వముతో 
యావత్‌ మానవాళిని పలువిధముల బాధలకు గురి 
చేయుటవలన, అట్టి రాక్షసుల సంఖ్య, సాధుజనులతో 
పోల్చిన బహుతక్కువగ నుండుట వలన, చిటికెన వేలి 
పైన లెక్కించదగినదిగా ఉండుటవలన కోదండము, 
సుదర్శన చకాాయుధముచే వారిని మట్టుబెట్టి ధర్మ 
సంస్థాపన గావించిరి. కాని (వస్తుత కలియుగమందలి 
మానవాళిలో అత్యధిక శాతము ఆసురీ (ప్రవృత్తి కలిగి 
అన్యాయ, అక్రమ, అధర్మ ములకు పాల్పడినవారగుట 
వలన, వారికి కేవలము మానసిక పరివర్హ్శన తన 
(పబోధల ద్యారా ఆచరణ ద్వారా ముందుగా తాను 
జేసి చూపించదలచుట వలన ఆయుధము ధరించెడి 
ఆవశ్యకత, అవసరము కలుగలేదనిరి. మరియు అట్టి 
ఆత్యధిక సంఖ్య గల దుష్టజనావళిని ఏదో ఒక ఆయు 
ధముతో మట్టుబెట్టిన ఉద్దరించేదెనరినని (ప్రశ్నించిరి. 

టట ఇ 

ఏతావాతా అవతారమునకు ఆయుధమునకు అవినాభావ 
సందింధముందని, అది యుగపురుమనికి శోభిల్లునని 
తలిస్తే తన వరద అభయహ స్తమే, కలియుగావతారి 


యగు (క్రీ సత్యసాయీతని తిరుగులేని ఆయుధము, 
సర్వులయెడ |'పేమతో వర్తించుకే (శ్రీ సత్యసాయి 
ఆశయమని విపులికరించిరి, 
(ప్రదర్శనశాల = ధనార్జన 

కిం చిదజ్ఞూ లగు మానవాళికి (ప్రతిక్షణము నందు 
సంశయములు ఉద్భవించుట సర్వ స హ జ మేమో 
యన్నట్లు, మరి ఒక కోవకు చెందిన కొంతమంది... 
పతీ యుగమున ౦దూ, దైవము భువిషెన 
అవతరించినప్పుడు కేవలము మానవ రూపమునే ఏలి 
ధరించవలెను ? వేరొక వై విధ్యము గల సర్వులను 
సం(భ్రమ ఆశ్చర్యములలో ముంచే రూపము ఎందులకు 
ధరించలేదు అనెడి చొప్పదంటు | పశ్నలకు స్వామి ఈ 
విధముగా చమత్కరించిరి___ “పశు, స క్షొదులకు 
విచక్షణా జ్ఞానము లేకపోవుటచే ఆ జీవరాసుల రూస 
ధారణకు అవకాశములేదు. అట్టి దైవ వరప్రసాదిత 
మగు విచ క్షణాజ్ఞానముగల మానవ రూపమును ధరించి 
వారిలో కలసి, మెలసి, తిరుగుచూ, నవ్వుతూ, 
ఆడుతూ, పాడుతూ మెసలుతూ, చిన్నపిల్లలకు తిను 
బిండారములు, ఆటవస్తువులను ఇచ్చి ఆకర్షింపచేసి, 
తమ చెప్పుచేతలలో వారి (ప్రవర్తనను మార్పుచేయు 
విధముగా, లీలలతో కొందర్ని, అపూర్వ వస్తుసము 
దాయ్మపదానంతో కొందర్నీ, మానసిక, శారీరక, ఆర్థిక 
బాధల నుండి నివారణచేసి, చాలామందిని మానసిక 
పరినర్త నచేపి సత్య, ధర్మ, శాంతి, (పేమ మార్గాను 
వర్తులుగా చేయుట జరుగుచున్నది, అట్టుగాక మీరు 
కోరినట్లు (పత్యేక వింత రూపధారణ చేసిన, అతి 
తెలివిగల మానవాళి ఆ అన తారపురుషుని కూడా 
గొలుసులతో బంధించి, (పదర్శనశాల యందుంచి 
ధనార్జన చేసెడివారన్న ఆశ్చర్యమేమున్నదని ఎదురు 
(ప్రశ్న వేసిరి డి 

ఆ నిరాకారుడే ఈ నరాకారుడు 


వేరొక తరహాకు చెందిన మానవాళి తమ, తమ 
మనస్సుల యందు స్వామి శ్రీయా? పురుషుడా? ఇవి 


80 


రెండూ కాదా? అని తర్జన భర్జనలు చేయుచుండుట 
సర్వజ్ఞుడగు శ్రీ సాయి |గహించి ఈ విధముగా 
శెలవిచ్చిరి__ “ స్రీలలో ఉన్నప్పుడు శ్రీని, పురుషు 
లతో మసలుచున్నప్పుడు పురుమజణ్ణి, ఒక్కడిగా నున్న 
ప్పుడు ' పరమాత్మ "*ను* అని తేటతెల్లంగా శంఖ 
నాదము గావించినప్పటికీ, (శ్రీ సత్యసాయిని దైవంగా 
నిర్మల చిత్తమునందు [పతిష్టించుకొనలేని మానవాళిని 
దురదృష్టవంతులనక తప్పదు. ఏమన ఏ అవతారమందు 
కనీసము అట్టి అవతార స్వరూపుని దగ్గరగా దర్శించెడి 
అవకాశ మే కలుగలేనప్పుడు, ఇట్టి [పశ్నపరంపరలకు 
తావెక్కడ? ఏ అవతారము ఇంత శాంతముగా, 
విపులముగా నమాధానమిచ్చినదన్న బుజువెక్కడ ? 
కనుకనే స్వామి పలుమార్లు తమ (ప్రవచనములద్వారా 
ఆవేదనను ఇట్లు [పకటి౦చుట విననివారుండరు. 
“ నిరాకారుడు నరాకారముదాల్చి * పలుమార్లు దర్శన, 
స్పర్శన, సంభాషణ భాగ శ్రములందిస్తున్ననూ, స్వామి 
ఆదేశములను ఆచరించుటకు సంసిద్ధత చూపక 
పోవటమేగాక, ఆయా ఆదేశములను మనస్సు 
నందు స్థిరముగా నిలుపుకొని, ఆచరించెడి శక్తిని 
(పసాదించమని కూడా వాపోవలేదన్నదే___ నా బాధ 
యన్న స్వామి బాధను, ఆవేదనను నివారించెడి 
సాధకుడే లేడా? యన్న సంశయము కల్గుటకబ్బురము 
లేదు, అందువలననేమో ? స్వామి పలుమార్లు... 
“సాయితో ఇంత సన్నిహిత సంబంధము మున్ముందు 
లభించునన్న గ్యారంటీ లేదు. ఏ యుగమందు, ఏ 
యుగావతారీ ఇంత సులభంగా తమ భక్తులకు ఇంతటి 
సన్నిహితసంబంధ అవకాశమును |ససాదించలేదు. ఈ 
మహదవకాశము చేజేతులార దిగజార్చుకొన్న, మరల 
మానవజన్మ లభించును, మరల అవతారపురుసునితో 
ఇంత చక్కటి సన్నిహిత సంబంధములుండ గ అవన్న 
గ్యారంటీ లేదన్న ” హెచ్చరిక నందలి పరమార్థమును 
(గ్రహించ వలపిన సమయము ఆనన్నమయినద్ది, 


శ్రోంఖానాదం 


కలియుగమందలి మానవాళి నిక్క_ముగా ఎంతో 
అదృష్టవంతులనుట నిర్వివాదాంశము, నిస్పంశయము. 
ఏమన మన అందరి మధ్యను సాకెకి పరమాత్మ మన 
లుతూ, యావత్‌ అధ్యాత్మిక, వేద, శొస్ర్ర, పురాణ, 
ఇతిహాసముల యందలి రహస్యములను తేటతెల్లంగా, 
అరటీపండు వలిచి అందించు చందంబున, పామరుడు 
సహితము (గహించునంతటి సులభ శైలి లో (పవచన 
ముల ద్వారా స ప్రమాణముగా, సోదాహరణముగా వివ 
రించు పద్ధతి, వెనుకటి అనతారపురుషులు చేసిన 
దాఖలా లేదు. మున్ముందు జరుగనున్న సంగతి మనకు 
ఊహాతీత మైనదని గిహించవలసి ఉన్నది, కనుకనే 
సాయి “సకల వేదాంత (గ్రంథాల సార మెల్ల, ఒక్క 
మాటలో చెప్పెద, ఒక్క సారి” అన్న శంభానాదము 
విననివారుండరు, “* సత్యమే నా (ప్రచారము, ధర్మమే 
నా ఆచారము శాంతియే నా స్వభావము, (పేమయే 
నా స్వరూపము*__ ఈ నాలుగింటి యందు ఏ ఒక్క 
దానీని మీరు అనుసరించి సిద్ధించుకొన్ననూ.___ “మీరు 
నాలో లీనమగుట తథ్యమనిరి, బి ఒక్క-దానిని సాధిం 
చిననూ, మిగిలినవి ఒకదానికి దేరొకటి రై లుపెళ్హైల 
వలే ముడిపడినవి అనిరి”, 


పాపమంసే పరదేశంలో లేదు 

“ఒక్క అడుగు నా వైపు వేస్తే పది 
అడుగులు నీ వై పువచ్చి అనుగ్రహిసానని” స్వామి 
ఎన్ని పర్యాయములు యావత్‌ మానవాళిని ఉద్దేశించి 
(పకటించ లేదు? దానికి మానవాళి సమర్పించిన కార్య 
రూపమెట్టిది ? మీరు ఏమీ ఆచరించకపోయినప్పటికీ 
పరవాలేదు, కానీ పరులకు అపకారము తలపెట్టకండి. 
చేతనైన ఉపకారం చేయదలచిన చేయండి, లేన కైన, 
మిన్నకుండుటయే ఉత్తమము అని ఉపనిషత్‌ వాక్య 
మందలి... “ పరోపకార పుణ్యాయ్మ పాపాయ సర 
పీడనం *” గురించి విపులీకరిస్తూ... “ పాపమనగ 
చేరు ఫరదేశమునలేదు, తాను చేయు పనుల తగిలి 


81 


యుండు “ అని వివరిస్తూ పుణ్యము చేయలేకపోయి 
ననూ చింతించనక్క_ర లేదు, కానీ, (దోహ బుద్ధి, 
అపకారంచేసెడి తలంపు లేకపోతే ఉపకారం, పుణ్యం 
చేసినంత టి ఫలితమిచ్చునని చమత్కరించిరి, 
ఏకెకవమారం౦ 
రా ta 

మనసా వాచా కర్మణా (త్రికరణశుద్ధితో__ 
“సాయీ!” అంటే, “ఓయీ” అని బిదులిచ్చెదనన్న 
హామీ ఏయుగమందై న ఏ అవతారపురువుడు ఇచ్చినట్లు 
ఏ పురాణ, ఇతిహాస, ఉపనిషత్తులు... తెల్పియన్నవో 
చెప్పగలరా? సంసార బంధనములవలన ఐతేనేమి, 
మానసిక పరిపక్వత కలుగకపోవుటవలన ఐతేనేమి, 
స్వామివారి ఆదేశములను, తు, చ, తప్పక పాటించ 
లేకపోయితీమని ఆంతరంగికముగా బాధపడుతూ, కనీ 
సము నిత్యకృత్య నిర్వహణ యందై నా, తమ తమ 
ఇష్టమైన దై వనామమును, మేల్కొనిన క్షణం నుండి, 
నిద్రించు వరకూ ఆంతరంగికముగా న్మరించుకే ఈ 
కలియుగమునందు మానవునికి “ముక్తి” లభించుటకు 
ఏ కైక మార్షమని తెలియనగును, కనుకనే... కలి 
యుగములో నామస్మరణ యనునది జన్మ సార్గకతకు 
నిర్దేకించబడినది. 


స్మరించద గిన మంత్ర (ఆ) 


నిజమైన సాయిభక్సులకు “ఓం (శ్రీ సొయిరాంి 
అనునదే జపించదగిన మం(తము, స్మరించ దగిన 
నామము, తరించదగిన మార్గము, ““ కరుకామయుడు, 
దయాసము(దుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామియైన 
+ సాయియీ *___ ఎవరికి తగిన తరణోపాయమును 
వారికి సూచించి తరింపచేయునన్న గాఢవిశ్వాస మే, 
సాయి పాదపద్మములకు సమర్చించెడి పూజాపుష్పము, 
కర్పూర నీరాజనము, ఆత్మనివేదనము *”, 


(శ్రీకాకుళం, 


శ్రీ సత్యసాయి మాతృస్తవం 


ఈ॥ కమ్మని యంద చందముల కల్మిని బల్మిని చెల్మినిచ్చి లో 
కమ్ములజేయ, పెంపగ, వికల్పమొనర్చెడి భ_దయోగమున్‌ 
నెమ్మదినిచ్చి యాజ్ఞనిడి నిర్విషయ స్థితి వెలు సాయి మా 
యమ్మ దయాబ్జినిచ్చుత యనంత సదాత్మక దివ్యసంపదల్‌॥ 

«i కమ్మని లేతనవ్వుల మొగమ్మును గాంచగ ధీర భావనా 
స్యమ్మును జూడ, ఈ జగతినంతయు లీలగనేలు (పాభవ 
త్వమ్మున దివ్యమూర్తివయి భాసిలు స్త్రీజగదంబ =“ సాయి మా 
యమ్మ దయాబ్దినిచ్చు త నహం మమకార విదూర సంపదల్‌ ॥ 

ఊ॥ ముమ్మరమైన బాధలవి మూర్కొనినప్పుడు నీదు పాద ప 
ద్మమ్ముల నమ్ము భక్తులకు త్వత్‌కరకంజ విభూతి నీయ సే 
మమ్ము లభించు దివ్య మహిమాలయ మూర్తిగనిల్చు సాయి! ఓ 
యమ్మరా! నా హృదంతరము నందు వసించిన యంత ముక్తి మా 
రమ్మది నాదు హస్తమున రాజిలు యామలకంబుగానగున్‌ ॥ 


సాయం నారాయణ చరణం 


(శ్రీ సత్యసాయి గురుకులం, రాజమండి ___ 688 101 
1991 92 విద్యా సం।॥[ములో (పవేశములు 
మా వసతి పాఠశాలలో తమ బాలురను చేర్చించగోరు తల్లిదం(డ్రులు..._ కరస్పాండెంటు, శ్రీ సత్య 
సాయి గురుకులం, రాజమండి ౬ 588 101 చిరునామాకు 21-3-1991 తేదీలోగా రూ॥ 15/---లు 
మానియార్దరు ద్వారాగాని, డిమాండు (డ్రాఫ్టు ద్వారాగాని పంపి దరఖాస్తు ఫారం, (పాస్పెక్టస్‌ పొందవచ్చును 
ఈ (క్రింద చూపబడినట్లుగా బాలురకు మాతమే సవేశము కలదు. 


ఇంగ్లీషు మీడియమ్‌ : 1వ తరగతికి 88మంది, ఓవ తరగతి నుండి 8వ తరగతి వరకు తరగతికి 
ర్‌ మంది బాలురకు [పవేశము కలదు. 
తెలుగు మీడియమ్‌ 1వ తరగతికి 86 మంది, ఏవ తరగతికి 80 మంది, 8వ తరగతికి 15 మంది 4వ 
తరగతి నుండి 4వ తరగతి వరకు తరగతికి గ మంది, (వ తరగతికి 6మంది, 
8వ తరగతికి 15 మంది బాలురకు (ప్రవేశము కలదు. 
కరస్పాండెంటుం 


82 


అరి టి, యో 
(శ్రీ సత్యసాయి ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ హైయర్‌ లెర్నింగ్‌ (డీమ్డ్‌ యూనివర్సిటీ) 
. విద్యాగిర్హి (పశాంతినిలయం = 515 184, అనంతపురం జిల్లా (ఆం. (పు 
(పవేళ (పకటన 
1991 జూన్‌ మొదటి వారంలో (పారంభం కానున్న విద్యా సంవత్సరము 1991.928 (ప్రకాంతినిలయం 
కాంపస్‌ (పురుషులకు, బృందావనం . వై ట్‌ ఫీల్డ్‌ కాంపస్‌ (పురుషులకు) మరియు అనంతపురం కాంపస్‌ (స్రీ 
లకు లలో ఆర్ట్స్‌, సైన్సు, కామర్స్‌ విషయాలలో అండర్‌ (గాడ్యుయేట్‌ కోర్సులున్నాయి, 
సంచవర్షీయ ఇంటి(గ్రేపెడ్‌ (మాస్టర్స్‌) కోర్సుకు గానీ, | తివర్షీ యడిగ్రి కోర్సుకు గానీ (ప్రవేశాలుకోరే 
అభ్యర్థులు కనీసం 50 శాతం సగటు మార్కులతో 12 ఏళ్ళ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసాన్ని గుర్తింప 
బడిన బోర్డు ద్వారా విద్యార్హతను సంపాదించి ఉండాలి, 
అడ్మిషన్‌ “టెస్టుకు మునుపు _2 పరీక్షలో కూర్చొని ఉండవలెను, 
ఆర్ట్స్‌, ప్రైన్సెస్‌, కామర్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎం. బి, ఏ) విషయాలలో పోస్టు గాడ్యుయేట్‌ 
కోర్సులు (ప్రశాంతినిలయం కాంపస్‌లో (పురుషులకు), ఆర్జ్సు, (ఫిలాసఫి, ఇంగ్లీష్మ తెలుగు, హోంవైన్సు, 
ఎడ్యుకేషన్‌ (బి. ఇడి, విషయాలలో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు అనంతపురం కాంపస్‌లో (ప్రీలకు కూడా 
ఉన్నాయి, 
ఎం. బి, ఏ, బి, ఇడి, తదితర పోస్టు గాండ్యుయేట్‌ కోర్సులలో (పవేశాలుకో రే అభ్యర్థులు 15 సం॥ల 
నియత విద్య అనగా 10_2_ 8 సంవత్సరాల విద్యాపద్ధతి లేదా దానితో సరిసమానమైన ఇన్‌ స్టిట్యూట్‌ చే 
గుర్తింపబడిన విద్యార్హతను పూర్తిచేసి ఉండాలి. “ఫైనల్‌ పరీక్షలో (ప్రత్యేక విషయం (సద్దిష్ట) లోను, జనరల్‌ 
ఇంగ్రీషులోను కనీసం 50 శాతం మార్కులు సంపాదించి ఉండాలి, 
అయితే పోస్టు | గాడ్యుయేట్‌ డిగ్రీ పరీక్షలో 60 శాతం లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు సంపాదించి 
నచో, ఈ నియమాన్ని ఇన్‌స్టిట్యూట్‌ విచక్షణతో సడలింపు చేయవచ్చును. అడ్మిషన్‌ టెస్ట్‌కు మునుపు 
(గ్రాడ్యుయేట్‌ | క్వాలిఫైయింగ్‌ పరీక్ష (వాపియుండాలి, అడ్మిషన్‌ "బెస్ట్‌కు అపై చేసే అభ్యర్థులు తమ డిగీ9 
ఫైనల్‌ పరీక ఫలితాలకుగాని మార్కు స్టేట్‌ మెంటు కోసంగాని కాచుకోనక్కరలేదు. కానీ, ఫైనల్‌ పరీక్షకు 
మునుపు ఉన్న పరీ ఫలితాల ఆధారముపై అ పై చేయవచ్చును. 
అప్లికేషన్‌ సారం, ఇన్ఫర్‌ మెషన్‌ హ్యాండు బుక్‌ కోసం ఆన క్రిగల విద్యార్థులు 11వ తారీఖు ఫ్మిబవరి 
నుండి _ ఏ్మ పియల్‌ 6వ తారీఖు వరకు పోస్టు ద్వారా తెప్పించుకోవచ్చును. లేదా ఏపియల్‌ 11వ తారీఖు 
వరకు నేరుగా తీసుకోవచ్చును, పైన తెలుపబడిన వివిధ కోర్సులకు (ప్రవేశ పరీక్షలు 1991 మే నెల మొదటి. 
పక్షంలో జరుగును. [పతీ కోర్సునకు అప్లి కేషన్స్‌ వేరువేరు విధములుగా, (ప్రత్యేకంగా ఉండుటచేత, అభ్యర్థులు 
తమ వినతిషత్రములలో వారి పేరు మరియు వారు (ప్రవేశము కోరుచున్న కోర్సు (నబ్దక్షు విషయం వివర 
ముగా (వాయవలసినది, వినతి ప్యతములతోబాటు పి. జి, ఎం. బి, ఏ, బి, ఇడి. కోర్సులకై 45/--- 
బాపాయలు, అండర్‌ గాడ్యుయేట్‌ కోర్సుల క తర్‌ /--- రూపాయలు ఐ. పి, ఓ, (లేకు బ్యాంకు (డౌన్ట్‌ 
కారా భ్రీ సత్యసొయి ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ హైయర్‌ లెర్నింగ్‌ పేర (పశాంతినిలయం ___ 515 184, 
అనంతపురం జిల్లా, (ఆంధ (వదేశ్‌ అ(డస్స్పునకు పంపవలెను, 
) జిస్టార్‌. 


Statement about Ownership and other Particulars 
about Newspaper 
SANATHANA SARATHI (Telugu Edition, No. R. N./10772/64) 


(to be published in the first issue every year after the last day of February ) 
FORM IV (See Rule 8) 


1. Place of Publication Prasanthi Nilayam 
Dist. Anantapur (A. P.) 
Pin. 515 134 
2. Periodicity of its Publication Monthly 
3. Printers Name Pramod Kumar Suri 
Nationality Indian 
Address P.O.: Prasanthi Nilayam 
Dist. Anantapur (A.P.) 
Pin. 515 134 
4. Publisher's Name Pramod Kumar Suri 
Nationality Indian 
Address P.O.: Prasanthi Nilayam 
Dist. Anantapur (A. P.) 
Pin. 515 134 
5, Editor's Name V.K. Narasimhan 
Nationality Indian 
Address P.O.: Prasanthi Nilayam 
Dist. Anantapur (A. P.) 
Pin. 515 134 
6. Name and addresses of individuals : Sri Sathya Sai Books and Publications 
who own the newspaper and Trust, 
shareholders holding more than న 0.: Prasanthi Nilayam 
one percent of the total Capital Dist. Anantapur (A. P.) 
Pin. 515 134 


I, Pramod Kumar Suri, hereby declare that the particulars given above are true 
te the best of my knowledge and belief. 
PRAMOD KUMAR SURI 
Date / 1-3-1997 Signature of Publisher 


84 


